


నాట్య కథా తపస్వి 
డి. వెణుగొపాల్‌ 


ప్రచురణకర్త 


డి. వేణుగోపాల్‌, డైరెక్టర్‌ 

ది ఇండియన్‌ బాలెట్‌ సెంటర్‌, 
28/16, నాగార్జున నగర్‌ - 1వ ఏథి, 
రంగరాజపురం, చెన్నై - 600 024, 2 

| ర్ట 


ఈలి అమి 












NAATYA DARPANAMU 


AUTHOR : D. VENUGOPAL 


FIRST EDITION : May, 2002 


Copies : 1000 
(ధ్ర * Author 
Price * Rs, 90.00 


Cover Design : Sri. ANKAIAH 


For copies : D. VENUGOPAL, DIRECTOR, 
THE INDIAN BALLET CENTRE, 
28/16, Nagarjuna Nagar, lst Street, 
Rangarajapuram, 
CHENNA! + 600 024. 
Ph: (044) 372 4996 


This book is పు ల with the Financial 
Assistance of TTIRUMALA TIRUPATI 
DEVASTHANAMS under their scheme 
‘Aid to publish religious hooks", 





DPE 










Typesetyfg' aCreative Offset Printers, 


GR VENK 4 ees [VAdapalani, Chennai - 26. 


NEL ల 
GENTR Gey penne 


RESP at ౧|7) తు! PRACHAR PRESS, 
Sam. ఈం స TuNagar, Chennai - 600 017. 





మహర్షి 
Uy మొవ్వావెంకట దాస స్వామి 


నేను పుట్టిన ఆరునెలలకే పరమపదమును పొందిన నాతం(డ్రీ నాగయ్యగార్కి 
ఆత్మీయులు, అనన్య అసామాన్య పండిత కవిశేఖరులు, గుంటూరుజిల్లా 
నగరం మండలి పూడివాడ గ్రామంలో - వేణుగోపాలస్వామి దేవాలయ 
ప్రతిష్టాపకులు, వఏిశిష్థాదై ఏతమత ప్రచారకులు, నన్ను వారి సంతానములో 
నొకడీగా భావించి, నాకు వెలుగును ప్రసాదించిన పుణ్యపురుషులు. నన్ను 
స్వప్నమందు తట్టిమేల్కొల్సీ దివ్యమూర్తులు - నా ఆరాధ్యదైవం. 


వారి పిదవద్భ్మములకు 
నొభ్టాంగ నమస్క్టృ్రతులొనర్భి 
ఈ నాట్యుళొ, స్త్ర దర్పుణమును 
అంకితభావంతో నమర్పి)న్తున్హాను. 
_ డ, వేణుగోపాల్‌ 
@ 


_ : ఓమ్‌ ౩- 


““అనతోమూనల్గమయ తనుసోనూజో(తిర్గమయ 
నృ్రతో(ర్మా అన్భుతంగముయ నారిః ఓం తత్పత్‌? 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓంతల్సుత్‌ ఓం 


ఓం శాంతి ఓం శౌంతి ఓం భాంతి దీం! 








i / | | joy కై 
ల (4! కీ Bre bh 
" ay, WA "ll 
లం wf 
mf 
F 


(గ్రంధకర్త ; - Gs వేణుగోపాల్‌ 


-! ఓమ్‌ ;- 
గురుర్పృహ్మ గురుర్విష్టుః గురుర్దేనో మహేశ్వరః 
గురుస్సాక్షాత్‌ పరం(బ్రహ్మ తస్మై (శ్రీ, గురవేనమః 


రస, భావములు రమ్యతగా 

(ప్రదర్శించ గలిగిన 

మేటి నాట్యచార్యులు 
మాగురుదేవులు 

క్రీ శే॥ 
శ్రీ బి.వి, నరసింహారావుగారి 

పాదపద్మములకు 

హాదయాంజలులు, 





భరతనాట్య (ప్రవీణ, 


మైసూరు సంస్థాన 
రాజనర్తకిగా పేరొందిన 
నల్టీయప్పు నట్టువనార్‌ శిష్యురాలు, 
మాగురువులు 
క్షీ శే (శ్రీమతి జీవమ్మాల్‌ గార్కి 





హృదయాంజలులు, 


నాట్యకళాతపస్వి 
డి. వేణుగోపాల్‌ 
6, 


rr rrr 








“తల్లికి మించిన త్యాగిలేదు 
(ప్రేమకు మించిన దైనంలేదు,?' 


నాకు ముగ్గురమ్మలు. ., 

నాకు జన్మనిచ్చిన తల్లి- 

సుబ్బమ్మ - కుడిప్రక్కన, 

నన్ను పెంచి, వారి ప్రేమకు చిహ్నంగా 

నాకు కొంత ఆస్తిని (ప్రసాదించి, 

నాభవిష్యత్తును కాంక్షీస్తూ 

దివంగతులైన పుణ్య స్త్రీలు - పద్యాల శేషయ్యగారి 
ధర్మపత్నీప్రతులు నామేనత్త - చిన్నమ్మ, 

ఆమె సవతి - పెద్దమ్మ (మధ్యనున్నామె). 


వార్‌ పవి(త పిదవద్భములకు 
నావాదయాంజలులు 


డి. వేణుగోపాల్‌ 
© 


ఉపోద్దాతము 1-3 
1. రసము 
రంల NDEs SEES EIT 4-12 
2. భావము 
విభావ - అనుభావ, 
సాత్విక - వ్యభిచారి, 
నాయీ PISO లతా షు 13-15 
'శృంగార రస విభావములు, 
అనుఖావములు - సంచారి, 
లేక గార భావములు సంపా 16-18 
శ్చంగారాది నవరసములకు, 
సంచారి లేక వ్యభిచారి భావములు, 
పదద ర్సిచలన నునర st RE es 19 
DS ste 20 
శృంగార రసము, 
ల పాయల 21 
SOTO DIS ITT 22-23 
శృంగారమున (స్త్రీలయందు కలుగు దశావస్థలు ............., 24 
3. అభినయము; - 
అపర వాసవులు ssh 25-35 
సదియుత్‌ పాపములు eS 36-42 
MSSM EHSL 43-52 
తా సరు sR 53-56 


అష్టదిక్పాలకులు నటులు న 5 


నవగ్రహములు ... అల 58 
చతుర్నర్హములు ...... 55ers ere 59 
బాంధవ్య హస్తములు. 4 00600022 60-61 
alae svn సల NNT టట టా 62 
పంచభూతములు, 

సము(ద్రము - గంగానదులు .......220040066 6606062242 63-64 
SNS TIEN 65 
fe ett oe A TET TPE UAE 66 
DFO SOO TEE HHL 67 
శృంగారాది రసములకు ,...... eters 67 
మేషాది రాసులకు, వారాదులకు ,......444220202 00 20090000 68 
yr te oA RTP DU ARTO N TO MOET PE OY Eee 69 
రత్నములు... eres tener 69 
SSNS అత ల 70 
స్వరములు TTT NTT CF rl EY Fe Price MT TT en fe 7/0 
SOD న 71 
ACID ATER SRT RRS ON 711 
Sy ir pS CTT CDE NE gp 
EE ARE TET TE 72 
DOE OSD TIE ERNIE 73 
SEG OS STR GID 73 
DOS SILI ROIS 73 
EUW NY ET Fe 74-75 


బృాధ్గతమైన భావములను వ్యక్షపరచు నొత్విక దృష్టులు ... 76-80 


టన. 83-85 
త్త ay TMT ETN CeO EN EEO T ON 86 
aE cr TTC OE ee 87 
SEDO వాతం 88 
అధర PSD EN en IR 89 
ల వతు 89 
SE WOES EERE RR 89.90 
SASSO ఆతా 90 
పాదకర్మ భేదాలు 91-92 
PUN TT ONE 93 
RSNA Lovett TT పహ 94 
పరల ns 95 
DEE sn 96 
వ ననన. 97-98 
లలాట 99-101 
యాలు ... 102-103 
లాలు 104 
నటుని పరల Drs Ss 105 
WOTTON ttt ena 105 
ల పన్లు వు 10620 
స్వరం - ఆతోద్యం MDE ARTIS 108 
నృత్త - నృత్య - నాట్యములు ల 110-111 


© 


లాస్య - తాండవ లక్షణం .....04000006 లలల 112-114 


పాత్రతత తత 115-117 
వ ROT 118-120 
arias HT EE NO 121-122 
TNA TW 123-125 
Ta feet VPP TOY WE 126-128 
సత మర మాటల 129-130 
FUND Es tA 133 
అనుబంధం 

నాయికా (పకరణం ప టన NT WIS TA EE 137-140 
అష్టవిధ నరు అసలాట ఆలా 141-151 
సుందరి (నృత్యనాటిక) ౬... 153-163 
గక కప (వుత్వనాటీక Ms 164-168 
కణ్వుడు - శకుంతల ( నృత్యనాటీక) Br PORE 169-170 
ఆదికి (సృతనాటేక అ 171-178 
నవరసములు; ఇ కములు) పు 179-180 
రిశ్లావాలా (నృత్యరూపకం) .... 00: 181-190 
అభయ నకుతా! 191-193 
అర్థనారీశ్వర (నృత్యనాటిక) ౨౨౨౨౨౨౨౨. 194-201 


నా వూటు 


నూనవుడు - నాట్యకళ 
శ్యా॥ “నానా భావోసంపన్నం నానావస్థాంతరాత్మకం 
లోకవృత్తానుకరణం నాట్యమేతన్మయా కృతం' 
“భరతముని నాట్యశాస్త్రం! 
తా॥ పెక్కు భావములతో గూడి, వివిధావస్థలతో 
నొప్పారు లోక వ్యాపారానుకరణమే నాట్యం 
అంటే నాట్యానికి బీవం- భావం 
భావ- రాగ- తాళ- భరితం 
అంటే నటన లేక నాట్యం. 
నాట్యోత్తత్తి : 
మానవుడు (ప్రకృతిలో బుట్టి ప్రకృతిలో పెరిగి, ప్రకృతిలో కలిసిపోతున్నాడు. 
అనాదినుండి పశుత్వంలోంచి విడిచివచ్చే మనుష్యుని స్థీతినుంచి మానవ ప్రకృతి 
నుండి సహజమైన లలితకళలు ఉద్భవించాయి. 
అతనిచుట్టూ ఉండే రంగురంగుల వస్తువులతో తాను నివసించే గుహల గోడలపై 
చిత్రాలు గీశాడు. వుట్టితో బొమ్మలు చేసుకున్నాడు, గంతులు వేశాడు, 
పాడుకున్నాడు, ప్రాథమిక కావ్యాలల్టుకున్నాడు. 
లలిత కళలన్నింటిలోను నాట్యకళ ముందు ఆవిర్భవించింది. అప్పుడు పుట్టిన 
శిశువు చేతులు, కాళ్ళు లయప్రదంగా ఆడిస్తుంది. లేదూడ పుట్టిన మరుక్షణంలో 
చంగ్‌చంగ్‌న గంతులు వేస్తుంది, ఇవి (ప్రతి జీవిలో లీనమై ఉన్న సహజ చైతన్య ప్రకృతి 
అత్షణాలు. 
ఆటనిక నృత్యాలు ; 
రాతియుగవున తొలి మొనవుడు తనకు దొరికీన ఆకు, అలములను, 
కాయపండులను, పచ్చిమాంసమును తిని ఉత్సాహ, ఆవేశములతో- రాతి, కర్రల 
శబ్దాలతో చప్పట్టు, అరుపు మోతలతో విచ్చలవిడిగా గంతులు వేశాడు, 


WD 


'ప్రాథమికావస్టలో నున్న ఆఫ్రేలియా అడవి మనుషులు, ఆధ్రికా పొట్టివారు, 
నున దేశంలో "సవర అనాగరకులు- తమలో ఉన్న ఆనందాన్ని నాట్యరూపంగా 
ప్రదర్శించేవారు. 


భాష ఏర్పడని రోజులలో మానవుడు ముఖసంజ్ఞలతో చేతి విన్యాసాలతో తన 
మనసున ఉదయించిన భావాన్ని తోటీ మానవునికి తెలియజేస్తూ వచ్చాడు. 
ముఖ్యంగా పులి, సింహము, లేడి, ఏనుగు మొదలగు జంతువుల - కాకీ, నెమలి, 
కోయిల మొదలగు పక్షుల ఆగవునమును తెలియజేయుటకు సర్వసాధారణ 
భంగిమలతో వాటి ఆకృతిని తెల్ఫీవాడు, 


తదుపరి అవే శాస్త్రమున ముద్రలుగ, కరణాలుగ, అంగ విన్యాసాలుగా, ఒక 
(క్రమబద్ద రీతిన చెప్పబడినవి, 


జానపద నృత్యాలు : 

నగ్నంగా నర్తించిన మానవుడు మర్మాంగాలను ఆకులతో, జంతుచర్మాలతో 
దాచుకొనుటు నేర్చుకున్నాడు. 

ప్రకృతి వైపరీత్యాలకు భయపడి రాయి, రప్ప, పుట్టు - చెట్టు, సూర్యుడు- 
చం(ద్రుడు, అగ్ని- వాయువు, వరుణుడు - నాగులను దేవులుగా పూజించడం 
ప్రారంభించాడు. ముఖ్యంగా [ప్రార్థనకు వారికప్పుటికి తెలిసిన భాష సంగీతగానాలతో 
చిందులు వేశాడు. ఇవే (ప్రాథమిక జానపద నృత్యాలకు నాంది పలికాయి. 

తదుపరి మానవ పరిణామ దశలో భూమిని దున్ని, పంటలు పండించి, ఆహార 
సముపార్హనకు (త్రాగేనీటికి, సన్నిహితంగా నదీతీరములందు గుడిసెలు నిర్మించుకుని, 
సంఘ సమష్టి జీవమునకు అలవాటు పడ్డాడు. వారి జానపదులు, వారి సమిష్టి 
ఆనంద నృత్యాలే జానపద నృత్యాలు, 

నేడు మనము చూస్తున్న అస్సాములోని నాగా- లాయిహరేబా నృత్యములు, 
బీహార్‌లోని హో నృత్యము, ఉత్తరప్రదేశ్‌లోని దివాలి నృత్యము, పంజాబ్‌లోని 
బాంగ్రా నృత్యము, హీిమాచల్‌(ప్రదేశ్‌లోని పంగీచంబో నృత్యములు, రాజస్థాన్‌లోని 
దండియారాజ్‌- జుమార్‌ నృత్యము, ఒరిస్సాలోని జాదూర్‌ నృత్యము సౌరాష్ట్రలోని 
టిప్పానీ నృత్యము, ఆంధ్రప్రదేశ్‌లోని సిద్దీస్‌- లంబాడీ నృత్యములు, కేరళ- 
తమిళనాడు దేశములలోని కుమ్మి- కోలాటం నృత్యములు- ఆనాటి మానవుని 
స్వాభావికమైన శరీర విన్యాసాలనుంచి ఉద్భవించినవే. కావున సాధారణ సంతోష 


(2 


గంతులు వెసే (ప్రాథమిక స్టితిలోంచి, ఆనంద రూపీణీగా ఉత్పన్నమైన నాట్య 
శాస్త్రము, ప్రకృతినుంచి సంతరించుకున్నదెనఐ తెలుసూ వుంది. కాన శాస్త్రము 
ప్రకృతి విరుద్దము కారాదు. లలిత కళలన్నింట నాట్యకళ సర్వోత్కృష్టమైనది. 

మనుష్యుని జీవితంలో అంతర్వాహినియై, అగోచరమై ఉన్న పరమ సౌందర్య 
శృతి లయ స్వరూపం, దివ్యానందంలో ఐక్యమై నాట్యరూపమగుచున్నది. 

సంగీతంలో (శ్రుతిలయలు భాసించినప్పటికి మనుష్యుని జీవితంలో నాదం 
మాత్రమే ఆధారమగుచున్నది. 

నాదం మా(త్రమే గాక సర్వమానవ మూర్తిమత్వాన్ని ఆధారం చేసుకున్నది 
నాట్యకళ, 

నాట్యుకళలో మనుష్యుడే చిత్రం, శిల్పం, గాంధర్వం, లయ, శ్రుతి, కావ్యం 


అయిపోతాడు, 


కవిత్వం -. సాలోక్యం 
శిల్పు చిత్రకళలు - సారూప్యం 
సంగీతం - సామీప్యం 
నాట్యం - సాయుజ్యం 


అందుకే నాట్యుకళలో సంగీత, సాహిత్య, శిల్ప, చిత్రకళలన్నీ నిండీ 
నిబిడీకృతమై ఉన్నాయి. 


భారతీయ నాట్యకళ : 


భారతదేశంలో సప్తసింధు దేశములోను, హిమాలయ పర్వత(శ్రేణిలోని 
లోయలలోను, అనాదికాలమునుంచి నివసించి, వృద్దిపొందిన ఆర్యులలో 
వేదకాలంనుంచి నాట్యకళ ఉత్తమానుభూతి సమ్మి(శ్రమై వెలిసింది. యజ్ఞయాగాది 
క్రతువుల సమయంలోను, పట్టాభిషేక, వివాహాది శుభసమయాలలోను నాట్యము 
(ప్రదర్శింసబడేది. 


దక్షిణ భారతమున నివసించే అనాగరకులలోను ప్రాధమిక స్టీతి స్వరూపమైన 
నాట్యకళ ఉండెది. 


© 


యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అనే పేర్లతో పిలువబడిన 
నుంగో లియన్‌ జాతివారు టిబెట్‌, చీనా, అస్సాములలో నివసిస్తూ ఉండేవారు, 
వారిలో నాట్యకళ నిగూఢాత్మకమై తాంత్రిక స్వరూపమై వృద్ది పొందింది. 

ఈ జాతులన్నీ భారతదేశములో కలయిక పొంది, క్రొత్త జాతులేర్పుడినప్పుడు 
నాట్యికళలో వివిధ సంప్రదాయాలు, హీనమైనవి, ఉన్నతమైనవీ ఆయా ప్రాంతాలలో 
విజ్బృంభించాయి., 


నాట్యశాస్త్ర రచన ; 


ఈ స్థితిని గవునించి కొందరు బుషులు నాట్యకళకు శాస్త్ర స్వరూపం 
సమకూర్చారు. 


చరిత్రకాలం వచ్చేసరికి ప్రథమంలో ఆం(ధ్రమహర్షియైన నందికేశ్వరుడు 
అభినయ దర్శణమును ఉత్కష్ట[గ్రంథమును రచించాడు, ఈయన శాతవాహనుల 
కాలపువాడని తెలుస్తుంది. ఈ శా[స్తాన్ననుసరించే ధాన్య కటకము, భట్టిప్రోలు, 
ఘంటశాల, గోవి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ మొదలైన స్తూపాల శిల్పాలలో 
నాట్వశిల్పము విలసిల్లింది. 

శాతవాహనుల సర్వభారతీయా సావూజ్యము, పొటలీపు(తంలో 
సంస్థాపించినపుడు, నందికేశ్ళుర సంప్రదాయము సర్వ భారతదేళమునూ 
ఆ(క్రమించ్రుకున్నది. 
భరతముని నాట్యశా(స్త్రము: 


దేశ్యాలైన వివిధ దేశ సంప్రదాయాలతో నందికేళ్యర సంప్రదాయము కలిసి 
కొంత హీనస్టితికి వచ్చేసరికి భరతమహేర్షి ఉద్భవించాడు. నందికేళ్వరుని వలెనే 
భరతవమహార్షి మహా తపస్సంపన్నుడు నాట్యకళ మోక్షానికి అతిసన్నిహితమని 
నమ్మినవాడు. ఆయన పేరేమిటో మనకు తెలియదు, భావ, రాగ, తాళ యుక్తమైన 
నాట్యాన్ని ఉత్కృప్టస్టితికి తీసుకువచ్చాడు. కాన భరతమహిర్షి అని పొరుషనామం 
ఆయనకు కలిగింది. అప్పటినుంచి నాట్యానికి 'భరతము' అను పేరు వచ్చింది. 

నాట్యానికి సంగీతం ముఖ్యం. సంగీతానికి సాహిత్యం ముఖ్యం. ఈ 
మూడింటికి చిత్ర, శిల్పి, సాహిత్య కళాజ్ఞునం ముఖ్యం. 


నాట్యశాస్త్రనేత్త శిల్పి, చిత్రకారుడు సంగీత, సాహిత్యవేత్త అయి వుండాలి. 


సంప్రదాయ నాచ్యోత్తత్తి: 

సృష్టి, స్టితి, సంహార స్వరూపవైన భగవంతుని లీలయ్వ్పెన 
సంధ్యానాట్యమునుంచి నాట్యకళ ఉద్భవించిందంటారు. శివుడు ఈ ఉత్కృష్ట 
కళను నందికేశ్యరునికి నేర్చినాడంటారు. శాక్తేయులు పరదేవతయేం 
త్రిమూర్తులనబడు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు తన లీలా విశేషమై నాట్యాన్ని 
నేర్పినాడని ఉపదేశిస్తాడు (దేవీభాగవతం), 

బ్రహ్మ భగవత్స్వరూపములైన నాలుగు వేదాలలో నుంచిన్నీ, ఉపవేదాలలో 
ముఖ్యమైన నాట్యవేదమును సం॥గ్రహించాడనీ, 

బుగ్యేదములోంచి - వాక్యాన్ని, 

యజుర్వేదంలోంచి - అభినయాన్ని 

సామవేదములోంచి - గానాన్ని 

అధర్వణ వేదంలోంచి - శృంగారాది నవరసములను సృష్టించి నాట్యవేదం 
కూర్వాడంటారు. 
భావు అభినయ, రసములు : 

నాట్యానికి భావ, అభినయ, రసములు (ప్రధానములు, తీసుకున్న భావాన్ని 
అంగ, ప్రత్యంగ, ఉపాంగ చలన, విన్యాసముల ద్వారా వ్యక్తపరిచి, స్థాయీ భావమున 
రసోత్పత్తిని కలుగజేయవలెను. 
1. ఖావము ; 


మనస్సులోని దృఢ నిశ్చయమును వ్యక్తము చేయుట భావమనబడును. 
నిర్వికారాత్మకమైన చిత్తంలో సుఖ, దుఃఖాలకు సంబంధించి కలిగే ప్రథవు 
వికారమునకు లేదా చిత్తవృత్తి విశేషము భావమనబడును. 


ఖావము 4 విధములు, 
శో॥ విఖావ శానుభావళ్ళ సాత్తికో వ్యభిచారికః 

ఏతే చతుర్విధా భావాః కథ్యంతే పూర్వ సూరిఖభిః 
తా॥ 1. విభావ, 2. అనుభావ, 3. సాత్విక 

4, వ్యభిచారి భావములని చెప్పబడినవి, 


B 


1. విధానము. 
భానము కలుగుటకు కొరణభూతమ్రైనది కనుక 
ఎభఖావము ; కారణము 
కః కార్యవుగును. 
ఎభావము రెండు విధములు. 
1. ఆలంబనము : ఆధారము 
2, ఉద్దీపనము : భావమునకు దోహదమిచ్చునది (వెలుగు). 
2. అనుభావనయు ; 
విభావం కారణంగా హృదయంలో ఉదయించిన భావమునకు, అనుగుణంగా 
శరీరం మీద వ్యక్తవుయే కటూత్లాది చేష్టలను అనుభావం అంటారు, అనగా 
మనస్సులో నుదయించిన భావం (ప్రయత్నపూర్వకంగా వ్యక్తం చేయబడునది 
అనుభావం, 
3. సత్తి కకం : 
సత్త (మంటే మనస్సుకు సంబంధించిన విశేష స్టీతిని తెల్ఫునది. భావతీవ్రత 
వల్ల మనస్సులో కలిగే మార్పులు, దేహము మీద అ(ప్రయత్నంగా వ్యక్తమౌతూ 
ఉంటాయి. రోమాంచాది అనుభవాలు సాత్త్విక భావములనబడును. 
4. నంచారి లేక న్యాభిచారి భానములు : 
హృదయంలో ఉదయించిన భావం చంచలమైనదైతే సంచారి లేక వ్యభిచారి 
భావమనబడును. 
జ్ఞాయీభఖానం : 
నునస్సులో నుదయించిన భావం రసస్ఫూర్తి పర్యంతం స్థిరంగా నిలిచేది 
నాయీ భావం. 
ఇలా వూనవ జీవితంలో ఎదురయే అనేక సవుస్యలను పరిశీలించి 
చూసినప్పుడు మునకు ఈ విభావ, అనుభావ, సాత్త్విక, వ్యభిచారి, శ్ఞాయీో 
భావములు గ్‌ చరించుతాయి. అలాగే నవరసములకు అన్వయించుకోవచ్చును. 
ఉదా:- శృంగార రసమున 


1... 'ఉస్తే-పురుషుల మొదటి సన్నివేశం: విభావము 
2. ఇరుచూపుల సంయోగంతో 


వారి హృదయంలో జనించునది అనుభావం 
3. ఒండొరుల ఆకర్షణ తీవ్రమైనపుడు 
కలుగు మానసిక వికారం సాత్త్వికం ( (పేమ) 


4. ఉదయించిన భావము - సిగ్గు బిడియము, శంక, భయము, చింత, 
దుఃఖము మొదలగు మానసిక వికారములకు గురిడ్టైునచోస ౦ చా రి: 
లేక వ్యభిచార భావములు. 


5. అట్టుగాక హృదయములో జనించిన 
(పేమ) భావం రసోదయ పర్యంతం నిలిస్తే స్థాయోభావం. 


2. అభినయం; 
అనగా రూపకార్టములను సామాజిక హృదయాలకు అందజేయుట, 
అవి : 1. ఆంగికం, 2. వాచికం, 3. ఆహార్యం, 4. సాత్తి కకం. 
1, ఆఅంగికొాభినయం. 


శరీరము యొక్క ముఖ్యాంగ, (ప్రత్యంగ, ఉపాంగముల చేత భావాన్ని 
గోచరింపజేయుట. 


2. నాచకాభిగనయం 


భావాన్ని పద్యరూపంగా గాని, పదరూపంగా గాని, వచన రూపంగా గాని 
పలుకుటలో, పాడుటలో సంతృప్తికరంగా అనుట, 


3. ఆహార్యాభినయం: 


భావమునకు తగిన పాత్ర, పొ(త్రకు తగిన దుస్తులు, నగలు, అలంకరణ 
నొనర్భుకొనుట, 


4, సాత్తికాభినయం; 

రస స్వరూపమైన (ప్రతి భావనలోను ఉండే సొత్వతీవృత్తి స్వరూపమైన ఏ 
మహాభావము, దృళ్యమై వీడంబించి వున్నదో ఆ భావాన్ని అంగ, వాక్య, ఆహార్యాభి 
నయాదుల చేత ధ్వనింప చేయడమే సాత్త్వికాభినయం. 


GD 


3. రసము; 
సామాన్యుడు ఒక విషయాన్ని అనుభవిస్తాడు. కవీ అనుభవిస్తాడు. లోక, శాస్త్ర 
పరిజ్ఞానంతో (ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసదక్షుడైన కవి అనుభవం రసము[ద్రను 
పొందుతుంది. అతని రచనా [ప్రాబల్యంతో తిరిగి (శ్రోత హృదయంలో రసం క్రిందికే 
పరివర్తనం చెందుతుంది, 
లౌకికంగా అనుభవించే విషయములు రసము(ద్రలోకి తీసుకువెళ్ళినప్పుడు 
సామాన్యుడి హృదయం స్పందించి వుహదానందం పొందుతుంది. దీనినే 
రసమన్నారు., 
మానవుని హృదయంలో అనేకములైన భావములు ఉద్భవించును, కొన్ని 
మనస్సులో బుట్టి, అట్టే నశించును. మరికొన్ని సర్వజనుల హృదయాలలో 
నెల్లప్పుడు నుండునవి రసములు. అవి నవరసములుగా చెప్పబడినవి. 
నభనరనయులు., . , 
శ్ఞా॥ శృంగార హాస్య కరుణా రౌద్ర వీరభయానకాః 
బీభత్సాద్భుత శాంతాళ్ళ రసాః పూర్వే ప్రకీర్తితాః 
తా॥ 1. శృంగార, 2, హాస్య, 3. కరుణ, 4. రౌద్ర, 
5. వీర, 6. భయానక, 7. బీభళ్తు, 8. అద్భుత, 
9, శాంతరసములుగా చెప్పబడినవి. 


వివిధ సొట్ట బాణీలు : 

దేశ, కాల, నైసర్గిక పరిస్థితులను బట్టి కళలు ఆవిర్భవించాయి. అచటి ఆచార 
వ్యవహారములను బట్టి మన దేశమున నాట్యకళ వేరు వేరు రూపములలో వివిధ 
నామములతో భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, కథక్‌, మణిపూరి, ఒడిస్సీ అని 
పిలువబడుచున్నవి. వాటికి వారి వారి ప్రత్యేక వాద్య సమ్మేళనాలు దోహదమగుచున్నని, 
సంగీత, సాహిత్య, ఆహార్యములలో పొత్ర పోషణలలో వివిధ రీతులను మనము 
చూడగలుగుచున్నాము, 

అందరూ నాట్యశా(స్త్రవనటనే అనుసరించి వారి వారి (ప్రత్యేకతలను 
చాటుకుంటున్నారు. ఏ బాణీకి ఆ బాణీయే గొప్పగా కన్పిస్తుంది. అవి వారి జీవన 
విధానానికి, సంస్కృతికి ప్రతిబింబాలు, 


లలితకళలు - రాజుల వైఫొనాలు; 


ఆనాడు లలిత కళలు రాజాస్థానమున మహోన్నత స్థితికి అందుకున్నాయి, 
రాజు, కవి, గాయకుడు, చిత్రశిల్సి, కళావేత్త, నాట్యవిశారదుడు, అన్నీ తానై కళల 
(ప్రాముఖ్యమును గ్రహించి కళాకారులను గౌరవించి, ఆదరించి, పోషించి తన 
ప్రత్యేకతను చాటుకున్నాడు. అందువల్ల (ప్రసిద్ద కళావేత్తలంతా రాజాదరణలో వారి 
ప్రతిభను జగతికి సర్వకాల శోభిత కళాఖండాలను అందించారు, 

భోజరాజు ఆస్థానంలోనున్న మహాకవి కాళిదాసు (వ్రాసిన అభిజ్ఞాన శాకుంతల 
నాటకం, హంపీవిజయ నగరాన్ని పరిపాలించిన (శ్రీకృష్ణదేవరాయలు ఆస్ట్రాన 
కవిశేఖరుడు అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర మొదలగునవి జగత్రసిద్ది గాంచిన 
గ్రంథాలు మరెన్నో వున్నవి. 

కవుల “ప్రసిద్ధ గ్రంథాలు, నాటకముల వెనుక ఆనాటి నర్తకీమణుల ఉజ్జ్వల 
నాట్యప్రతిభలు ఎన్నో కనిపిస్తాయి. ఈనాడు మనకు నాట్యాభినయానికి ఎంతగానో 
ఉపయోగపడుచున్న (ప్రసిద్ద గ్రంథం '' అష్టపది''లో 'పద్మావతీ చరణ చారణ చక్రవర్తి! 
అని చెప్పుకున్నాడు (గ్రంథకర్త '“జయదేవుడు''. అంటే తన భార్య పద్మావతీ 
నృత్యములకు చైతన్యుడై లోకానికి సార్వకాలిక, సంప్రదాయ నాట్యాభినయ గ్రంథాన్ని 
అందించాడు. 

ఈనాడు అది అన్ని భాషల, సంప్రదాయ, నాట్య కళాకారులందరికి ప్రమాణ 
(గంథమైంది, ఆనాడు రాజాస్థానాలు, దేవాలయ వుండపాలు, కవి, నాయక, 
నర్తకీమణులకు (ప్రదర్శన కేంద్రాలయినవి. ఈనాడు మనము చూస్తున్న అజంతా, 
ఎల్లోరా, నాగార్జున, బేలూరు, హంపీ, చిదంబరం, తజ్‌నుహల్‌ లాంటి 
కళాఖండాలు ఆనాటి రాజుల వైభవాలకు నిదర్శనాలు, 


(బిటిష్‌ పాలనలో నాట్టుకళః 

బ్రిటిష్‌ పాలనలో భారతదేశమున లలిత కళలు కళావిహీనమై, వ్యక్తిగతహీన 
ప్రవృత్తులకు దాసోహమై పోయినవి. భక్తిప్రపత్తులతో (ప్రభవించిన దేవదాసీల నాట్యకళ 
సానుల అధీనమైంది. 

సాట్ఫుకలొభివ్రద్దికీ తోడ్డడిన నూక్తులు : 

భారత స్వాతంత్రానంతరం దేవాలయములలో దేవదాసీ నృత్యములు 
నిషేదించబడీినవి, 


తమిళనాడులో సంఘ బహిష్కరణకు గురియైన నాట్యకళ నభ్యసించి, విశేష 
శక్తుల నెదిరించి, (ప్రదర్శించి దాని జాన్నత్యమును చాటిన వారిలో ఇ. కృష్ణఅయ్యర్‌, 
(శ్రీమతి రుక్మిణీ అరండేల్‌, కళావిధి నారాయణన్‌ (ప్రముఖులు, 

ఆం(ధదేశమున నాట్యకళాభివృద్దికి తోడ్పడీనవారిలో (శ్రీ) వేదాంతం 
లత్మీనారాయుణ శ్వా స్త్రీగారు, శ్రీ నటరాజు రావుకృష్ణగారు, కోరాడ 
నరసంహారావుగారు, వెంపటి చినసత్యంగారు, (జ బి,వి, నరసింహారావుగారు 

కీ.శే! (శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణగారు కూచిపూడి నృత్యానికి 
పితామహులు, వారి ప్రజ్ఞావిశేషము వలననే నేడు కూచిపూడి నృత్యం శిష్య 
పరంపరమూలంగా జగద్విఖ్యాతి గాంచింది. 

(శ్రీయుతులు నటరాజు రామకృష్ణగారు నాట్యకళకు సంబంధించిన అనేక 
(గ్రంథములను వ్రాయుటయే గాక, ప్రత్యేకంగా 'ఆంధ్ర నాట్య' మను పేరున, నృత్య 
నికేతనమును నడుపుచున్నారు. 

(శీ, కోరాడ నరసింహారావుగారు కూచిపూడి నృత్యాన్ని పారిస్‌లో ప్రదర్శించి, 
అంతర్జాతీయ బహుమానాన్ని అందుకుని, కూచిపూడి నృత్య వికాసానికి నాంది 
పలికారు, 

డా॥(శ్రీ, వెంపటి చినసత్యం గారు, తన సంస్థ 'కూచిపూడి అకొడమీ' ద్వారా 
అనేక నర్తక నర్తకీమణులను తయారుచేసి పలు దేశములలో ప్రదర్శనలిచ్చి విశేషఖ్యాతి 
నార్దించారు. 

నా గురువులు కీ.శే॥ (క్రీ బి.వి, నరసింహారావుగారు శాస్త్రీయ, జానపద 
నృత్యాలలో నూతన అధ్యాయాన్ని సృష్టించి, విద్యార్దులకంతో తోడ్పడ్డారు. 
సాహిత్యపరంగా వచ్చిన మార్పుల వల్ల అభ్యుదయ కవితాపితామహులు గురజాడ, 
దేవులపల్లి కృష్ణశ్నా స్త్రీ, (శశీ, నండూరి, కొనకళ్ళ లాంటి మహాకవుల గేయాలకు 
ప్రప్రథమంగా నాట్యాన్ని గూర్చిన ఘనత (క్రీ) బి.వి. నరసింహారావు గారికే దక్కింది. 

సాహిత్యపు లోతులను ఆకళింపు చేసుకుని చైతన్య వంతులై భావగర్శితంగా 
ప్రదర్శించగల మహానర్తక శిఖామణులు (శ్రీ బి.వి, నరసింహారావుగారు, 

భారత రత్నములని శ్ఞాఘుంచగల విశిష్ట నాట్య కళాకారులు (శీ, ఉదయశంకర్‌ 
గోపీనాధ్‌, రామగోపాల్‌గారలు. 


గోపీనాధుని కథాకళీ తాండవ నృత్యాలు, రావుగోపాలుని భరతనాట్య 
విన్యాసాలు, యువకళాకారులకు ఉత్తేజిత నీరాజనాలు. 


ఉదయళంకరుని ' కల్పన చిత్రం'' భారత సంస్కృతికి నిజస్వరూపం, అద్భుత 
నృత్య కళాఖండం, అది ఒక దివ్య సృష్టి. అతని గౌతమబుద్ద, మాన్‌ అండ్‌ మెషినరీ, 
విలాస్‌, నిరాశ, నిరీక్ష లాంటి అంశములు అద్భుతకళా విశేషములు, 
ప్రజానాట్యనుండలి ( ఒక ఉద్యను కళాసంస్ర్ర) : 

లలితకళల నన్నిటిని వెలికిదీస నూతన కథావస్తువులను సంధించి ప్రజా 
బాహుళ్యాన్ని ఉత్తేజపరిచిన ఘనత |ప్రజానాట్యవుండలికే దక్కింది, అది 
మరపురాని, చెరగని ముద్ర. మానవ వికాసానికి తోడ్పడిన ఉజ్జ్వల మహోన్నత 
ఉద్యమం. 

1943లో పుట్టిన ప్రజానాట్యమండలితో తెలుగు సాంస్కృతిక కళారూపాలకు 
నూతన శకం ఆరంభమై ఒక ఉజ్జ్వల ఘట్టాన్ని చేరుకుంది, 

సుంకర, వాసిరెడ్డి (వ్రాసిన 'మాభూమి' నాటకం, తండోపతండాలుగా వచ్చే 
జనసమూహాన్ని తట్టుకోలేక ఒకేరా(త్రి 2 సార్గు (ప్రదర్శించవలసి వచ్చేది. ఇది 
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన విషయం. 

ఒక నాటుకొనికే గాక మరుగున పడిన అనేక జానపద కళారూపొలకు నూతన 
వెలుగును ప్రసాదించింది. (ప్రాచీన జానపద కళారూపాల నాధారంగా తీసుకుని 
కథావస్తువులను పొందుపరచి - 

పంటసిరి నృత్యం, సైసై భారతవీర చెన్నపరెడ్డి, హిట్లరు వీధిభాగవతం, 
బు(ర్రకథ, జముకుల కథ, చెక్కభజన, కోలాటం, డప్పుల నృత్యం, పాములవాడీ 
నృత్యం, పిచ్చిగుంటల కథ, గొల్లసుద్దులు, డా॥ రాజారావుగారి (పెస్‌వర్కరు, 
సుత్తికొడనలి నృత్యం మొదలగునవి ప్రజాసమూహాన్ని ఉ(రూతలూ గించాయి. 

కీ॥శే॥ అనిసె సెట్టు సుబ్బారావుగారు రచించిన గేయం '*రిక్షానాలా'' కు 
రూపకల్పననిచ్చి “నేను' 1955 ఎలెక్షను సందర్భమున ఆం(ధదేశవుంతటా 
ప్రదర్శించటం జరిగింది, ఇది ఒక నూతన (ప్రక్రియ, మూకాభినయంతో కూడిన 
నృత్యం, రచన అనిసెట్టి సుబ్బారావుగారు, సంగీత దర్శకుడు గాయకుడు (క్రీ) 
బి, గోపాలం దీనికి జీవం. వీరి సహకారంతో నేను ఆం(ధ, కర్ణాటక, మద్రాసు 
నగరంలోను అంతటా ప్రదర్శించి పెద్దల పామరుల మన్ననలను అందుకోగలిగాను. 
ఇది రిక్షావాడి జీవిత విధానమును తెల్పెడి మరపురాని, మహత్తర అంశం. 

ఆనాడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వారి కళారూపాలకు ఉత్తజితులై ప్రజలు 
రంగస్టలముపై డబ్బును విరజిమ్మేవారు. ముఖ్యంగా (స్త్రీలు మ. బంగారు 
నాణాములను బహూకరించేవారు. Pr ran 





అంటే అవి వారి జీవిత విధానాలను తెల్పే కథావస్తువులు. తీసుకున్న మంచి 
కథావస్తువుకు, తగిన సన్నివేశముల (ప్రాబల్యం, చెప్పే విధానం అలా వుండేది. ఇది 
ఏ కళాకారుడైనా గుర్తించవలసిన ముఖ్య విషయం, 

స్వర్గీయ టి, చలపతిరావు, మోహనదాసు మరియు బి, గోపాలం గార్ల సం గీతం, 
ఆ(త్రేయ, అనిసెట్టి, సుంకర, వాసిరెడ్డి, కోగంటి గార్ల రచనావైచి(త్రం, డా॥ 
రాజారావు, అచ్చయ్యగార్ల దర్శకత్వమున (ప్రజానాట్యమండలి ఒక మహత్తర 
ఉద్యమమై వెలసింది, 

డా॥ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారి హిట్లర్‌ భాగవతంలోని హిట్లర్‌ సీమా, 
వీధినాటకంలోని వైస్రాయి లేవెల్‌, తెలంగాణా పోరాటంలోని దేశ్‌ముఖ్‌ పాత్రలు 
జనాకర్షణ పొంది విశేషఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 


ది ఇండియన్‌ బాలే సెంటర్‌ : 


అభ్యుదయ నృత్యకళాసంస్థ. 1955లో యీ సంస్థను నేను, నా మిత్రుడు, 
పి. వి. బి. మహదేవ్‌ స్థాపించ్చి, శాస్త్రీయ, జానపద సృజనాత్మక కళారూపాలను 
రూపొందించి, విరివిగా దేశముంతటా ప్రదర్శనలిస్తూ కళాసేవ దృక్పథంతో 
పయనిస్తున్నాము. మేము (ప్రదర్శించే శివుని ఆనంద తాండవం, అర్షనారీళ్వరి, 
డేగా, పావురం, రిక్షావాలా మానవుడు చిరంజీవి (మూకాభినయ నాటిక) శ్రీ, 
కృష్ణశాస్త్రిగారి వేయబోవని తలుపు, అష్టపదులు, తరంగాలు, ఎంకిపాటలు 
బంగారుమామ పాటలు విశేష ఖ్యాతిని ఆర్హించిపెట్టాయి. 

మా సంస్టల్లో నాట్యమభ్యసించి, అభివృద్దికి వచ్చినవారిలో అభినేత్రి వాణి క్రీ, 
(శ్రీమతి విజయలలిత ముఖ్యులు. వీరుగాక (శ్రీమతి రూన్సీ, శ్రీమతి జ్యోతిశర్మ 
మరెందరో (స్త్రీ, పురుషులు ఉన్నతస్రితిని పాందగలుగుచున్నందులకు మేమెంతో 
ఆనందపడుచున్నాము. 


కలాకారుని అగమ్యస్థితి ; 


రాజులు అంతరించారు. ప్రజాప్రభుత్వం వచ్చింది, (ప్రజాపాలనలో (ప్రతి 
మానవుడు స్వతంత్రుడనైతినని ఉత్సాహపడ్డాడు. కాని మనుగడకే ముప్పు వచ్చిన 
ఈ రోజులలో కళాకారుని స్టితి అధోగతి అయింది, 

అసలు వస్తువులకంటే నకిలీ వస్తువులకు విలువ ఎక్కువైంది. నిజమైన 
కళాకారుని గుర్తించి పోషించే నాధుడు లేడు. 


(29 


కళారంగమును నిర్దేశించు (ప్రభుత్వ నేతలు (ప్రణాళికలు తయారు చేయు 
లోపున [ప్రభుత్వమే మారిపోతుంది. కాన ప్రభుత్వాన్ని పూర్తిగా వివుర్శించి 
ప్రయోజనం లేదు. 


ప్రజలే కళాపోషకులు; 
కాన (ప్రజలే కళాపోషకులు. వారి సమస్యల పరిష్కార సూచనలే కథావస్తువులు, 


కళ [ప్రజల కొరకు, |ప్రజాభ్యున్నతి కొరకు. (ప్రజలను (బ్రతికించి తాను 
(బతకగలి గినప్పుడే నిజమైన కళాకారుడౌతాడు. 

కళాకారుని బాధ్యత: 

శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని, నేటికీ ప్రసిద్ద రూపాలుగా నిలిచిన 
అంశముల నాధారంగా (గ్రహించి దేశ, కాల, సాంఘిక, రాజకీయ పరిణామములను 
దృష్టిలో ఉంచుకుని వినూత్న సన్నివేశములను దృష్టిలో నుంచుకొని నూతన 
(ప్రక్రియల ద్వారా వినూత్న సన్నివేళశములను (ప్రజలకు అందించాలి. తీసుకున్న 
సన్నివేళశమునకు శిల్పనైపుణ్యం, రసభావములు కుంటుపడకూడదు. 


కళావస్తువు సందేశాత్మకం, ప్రబోధాత్మకంగా ఉండాలి. అప్పుడే సద్భావన, 
సత్సంప్రదాయములతో కూర్చిన అంశములతో నాట్యకళ ద్వారా ప్రజలకు అందించి 
వారి జీవన వికాసానికి తోడ్పడినవాడవుతొడు కళాకారుడు, 


నాట్యం జీవితానికి (ప్రతిబింబం కారాదు, జీవిత యాథార్హ తనుండీ 
రసానందొనుభూతి ద్వారా (ప్రేక్షకుల మనస్సులను రంజింపజేయాలి, 


ఊహాతీతమైన అంశములు కూడ రస విహీనము కారాదు. చైతన్యవంతమై 
జనించే రస, భావములు పరమానంద భరితమైన సత్యస్వరూపం సంతరించు 
కోవాలి, అప్పుడే నాట్యం ఉత్తమకళగా శాశ్వతంగా నిలిచిపోతుంది, 


నాట్యకళాకారుడు తన హృదయంలో సృజనాశక్తిని పెంపొందింపజేసుకుని, 
వినూత్న కళారూపాలను (ప్రజలకు అందించాలి, అది శాశ్వతంగో హృదయానంద 
భరితంగా ఉండిపోతుంది. 


- డీ, నేణుగోపాల్‌ 


K. Viswanath 


[0/72 Directo! 


2-6th Cross Street, 
United India Colony; 
Kodambakkam, 
Chennai- 600 024 





అలు ద Ee గ ఉర ద న ప ర rm rm rs mn rm om rt mm rm వనన 


శ్రీ వేణుగోపాల్‌ారు 75 సంవత్సరాలు పైబడ్డ యువకులు. నాట్యాచార్యులుగా 
75 సంవత్సరాల యశోవృద్దులు, వారు రచించిన నాట్యశాస్త్ర దర్పణము” నాకిచ్చి 
అభిప్రాయం చెప్పువున్నారు. వీలుంటే (వ్రాసి ఇవ్వవున్నారు! వెనుకటికి ఒక 
పుట్టుగుడ్డివాడి చేతికి ఒక మణినిచ్చి, దాని అమూల్యతను వర్షించి చెప్పుమన్నారట! 
అలాంటి పరిస్థితే నాదీనూ, , మణీని చూడాలంటే కళ్ళుండాలి. దృష్టి వుంటేగాని, 
దాని విశిష్టతేమిటో చెప్పలేం. ఇది అందరూ ఎరిగిన సత్యం। 


నాట్యకళలో నాకెలాంటి |ప్రవేశమూ లేదు, మరలాంటి గుడ్డి” వాడిని; వారి 
(గ్రంథం చదివి ఏం అర్థం చేసుకోగలను? అయితే వారు వ్రాసిన తీరు చూస్తో, కొన్ని 
కన్ని విషయాలు అర్ధం అవుతున్నట్టు అనిపించాయి. అంత సరళంగా, అంత 
విపులంగా వ్రాశారు. అర్థం అయినంత వరకు అనిపించినది! మనం చూసే ఒక 
నాట్యం వెనుక ఇంత 81202022 వుంది అని తెలుస్తుంది. గాలికి నేర్చుకునేది నాట్యం 
కాదని, కాళ్ళు చేతులు యిష్టం వచ్చినట్టు ఆడించడం నాట్యం కాదని, ప్రతి కదలికకు 
ఒక నిర్దిష్టమైన ప్రమాణం వుందని నా బోంట్లకు తెలిసొస్తుంది.. తెలిసింది. 

వేణుగోపాల్‌గారి అనుభవం అపారమైనది. నాట్యకళ మీద ఆయనకున్న 
భక్త ప్రపత్తులు అసాధారణమైనవి. సాంప్రదాయం మీద ఆయనకున్న గౌరవం 
అంతులేనిది, 

అందుకే వారికి రెండు చేతులూ ఎత్తి మనసారా నమస్కారం చెయ్యడం తప్పు, 
చేతిలోకి కలం తీసుకుని యింతకన్నా మరేమీ రాయడానికి (గ్రంథం గురించి) 
సాహసించడం లేదు! 


చెన్నై, - విళ్ళనాధ్‌ 
28-3-2001 


D.V.S. Raju 


చెనై 


0 


Filin Director 

No. 410 (old no 45) 

Road No.6, Film Nagar 

Jubilee Hills, Hyderabad- 500 033 
Ph:- 3608041, 3544334 


ఇ 





(శీ(యుతుడు నేణుగోపాల్‌గారూ, 


మీరు రబించిన నాట్టళ్యార్హ్ర/ దర్ణుణము చదివి చాల నంతోష్నించాను, మీరు 
పురాణ, ఇతివోసాలలోని నాట్య నవరసములను బిశ్లోషించి వ్రాసిన 
విధానము, “నొట్యుకలాతవన్మీ? అనో మీరు పొందిన బిరుదుకు అద్దం 
వడుతోంది. నాట్యుళ్మాన్ర్రంలోని ఎన్నో విషయాలను నూజ్మీకరించి, 
సామాన్యులు నహీతం అవగావాన చేసుకొనే విధంగా మీరు చేసీన కృషీ 
శ్ఞామునీయం. వండీతులక్కు నాట్యజ్ఞాలకు ఈ నాట్యళ్ళ్యొత్హ/ దర్దుణము 
ఒకో నిఘంటువుగా ఉంటుందని ఆశిస్తున్నాను. నాట్య శ్యాన్త,ంలో 
ఘనాసాటిగా పేరుగాంచిన మీరు ఈ రచనలో ఒక శాస్త్ర, యుక్తమైన 
రచయితగా గుర్తింపబడ్డారు. మీ సేవలు వురింతగా సమాజానికీ 
ఉపయోగపడతాయని చెవ్టడానికి గర్వపడుతున్నాను, ఒకో తెలుగు 
నాట్వాచార్వులు సాధించిన విజయంగా చర్మితలో మీ వుస్టకం నిలున్తుందని 
ఆశిస్తున్నాను. మీ కృషిని మనసారా అభినందిస్తున్నాను. 


మీ (శ్రేయోభిలాషి 


14-3-2001 జ మి యన్‌, ౦లెడ్రా 


Dr. D. CHINNA KRISHNAIAH 
M.A., M Litt, Ph D, 


(Formerly Prof. & Head, 
Dept. of Telugu, 
Presidency College) 





నినుతి 


చతుర్ముఖుని బహుభిన్న రూపక సంకల్పాలకు (ప్రతిబింబం భరత మహర్షి 
నాట్యశాస్త్రం. ఆ నాట్యకళా ప్రధానాంశాలకు హితమిత దర్పణం కళాతపస్వి 
వేణుగోపాల్‌గారి ప్రస్తుత రచన, 


భరతనాట్యశా, స్త్రం అధృష్యమూ, అభిగమ్యమూ అయిన మహాసాహితీ సాగరం, 
భారతీయులకు పెన్నిధి, కేవల శ్వా స్త్ర (ప్రజ్ఞానం, కేవల ప్రయోగ విజ్ఞానం కానీ ఈ 
నాట్యువేద అవగాహనకు చాలవు. ఈ రెంటి సమన్వయ పరిజ్ఞానం, సమభ్యాహార 
కౌశలం ఉన్న కొద్దిమందికి మాత్రమే నాట్యకళ (ప్రసన్నం కాగలదు. ఈ విషయంలో 
వేణుగోపాల్‌గారు- సీద్ద సంకల్పులు, సిద్దహస్తులు. వారు సాపించి, సమర్ధంగా 
నిర్వహిస్తున్న “ది ఇండియన్‌ బాలే సెంటర్‌'' నృత్యకళాకేంద్రం దీనికి (ప్రత్యక్ష 
(ప్రమాణం, స్వ్యానుభవానికి ప్రసన్న సొక్షక రూపం వారి ''నాట్యశా,స్త్ర దర్పణము! 

తెలుగులో నాట్యశా(స్త్రమన్నంతనే దత్తులు, మొ గురువుగారు ఆచార్య (శ్రీ) 
పోణంగి (శ్రీరామ అప్పారావుగారు సొక్షాత్కరిస్తారు. నిరంతర అధ్యయనం, 
అధ్యాపనం, వచనం వారి ఆదర్శ పథం, గుప్తభావ (ప్రకాశికా సహితంగా వారు మొదట 
''నాట్యుశ్యాస్త్రం'' ప్రకటించారు, పుంఖానుపుంఖాలుగా తర్వాత వారు ప్రచురించిన 
గ్రంథాలు, పరిశోధనలు, తెలుగువారికి తేనెపెరలో సాదృశ గ్రంథకర్తగా భారతీయ 
భాషల్స్‌ వారిది అద్వితీయ స్థానం. వారికి శిష్యుడు కావడమన్న అదృష్టమూ, (శ్రీ, 
వేణుగోపాల్‌గారి వాత్యల్యాశయమూ ఈ ' వినుతి! వ్రాయడానికి మూలకారణం, 

ఏబదేండ్ల బహురూపానుభవపూర్వకమైన విద్య (ప్రసాదించిన వినయగుణ 
సంపన్నులు వేణుగోపాల్‌గారు. వారి మనసూ, మాటా మెత్తనిది. (ప్రజ్ఞ నిశితమైనది, 


నాట్యకళకు ఏది (ప్రధానమో, గృర్లమో, ఆ పదకొండు అంశాలనే రచయిత తన 
“నాట్యశాస్త్ర, దర్భణము'లో (ప్రశంచించారు. 

పనికిరాని పాండితీ (ప్రదర్శనానికి పూనుకోక, సహజమూ, సరళమూ, 
సుబోధమూ అయిన విషయ సమ్మర్ల పద్దతిలో నృత్యకళా మూల రహస్య సమన్వయం 
చేస్తూ, వారు ఆత్మీయ సౌజన్యాన్ని ఈ గ్రంథంలో (ప్రతిఫలింప జేయగలిగారు. 

అధ్యయన శ్లేళం కలిగించనిదీ, అభ్యాసానికీ అనుగుణమైనదీ, పఠన పాఠన 
యోగ్యమైనదీ, కరతలామలకం వంటిది- ఈ రచనం- పిట్ట కొంచెం, కూత ఘనం- 
వారికి హృత్ఫూర్యక శుభాకాంక్షలు, 


దోన్గ్ల చిన్చిక్షష్ణయ్య 


No.7, Thanikachalam Street, 
Tuplicane, Chennai - 600 005 
Phone : 844 0406 
5-6- 1997 





సహజ కనితా విలొస, 
సాయీతత్త్వ సందర్శన 


- చిల్లర భాననారాయుణరాచు 


MA.B O.L 


నాట్య కళారాధనము? ? 


'రసోవై సః అన్నారు వేదాంత విదులు, పరమాత్మ రస స్వరూపుడు. ఆ 
బ్రహ్మానందానుభూతిలో ఓలలాడు మహాయోగులకు ' రసోవైసః అన్నది అనుభవైక 
వేద్యము, అది అందరము పొందలేనిది. అందుకోలేనిది, కారణం నిష్మా మస్టీతిని, 
పుణ్య వాప రహిత స్థితిని పొందాలి. అంతటి పరిపూర్ణ (బ్రహ్మానందతుల్యమైన 
ఆనందరసానుభూతిలో, కొందరు వారి సుకృత విశేషము వలన, తేలియాడగల 
భాగ్యమును పొందగలరు. దానికి కారణం ముఖ్యంగా కళాపోషణ పవిత్ర కళోపాసన 
ద్వారా వారెరిగి, యెదిగి పరబ్రహ్మను సంధానష్టుతిని కూడ చివరకు పొందగలరు. 


కవిత్వము, సంగీతము, శిల్పము, చిత్రలేఖనము, నాట్యము ఇవి లలిత కళలు. 
వీటికన్నింటికి భావము ఆశ్రయము, రసతన్మయత్వము సిద్ది. లలిత కళలను 
పేర్కొశు (క్రవుములో నాట్యకళ చివరిది. ఈ నాట్యకళ సకల లలిత కళా 
సమాహారము. కవితా విలాస భాసురమగు పదముల సొగసు, సంగీత సుస్వర 
నిష్పంద వుకరందము, శిల్ప విన్యాసములలోని సోయగపు వంపుసొంపులు, 
చిత్రలేఖనములో ని వివిధ వర్గమి (శిత శోభిత విలాస జీవకళ ( ఆహార్యములో) ఈ 
నాట్య కళలో లీనమై, ఇది ఒక సకల కళాకేంద్రమై విరాజిల్లును, 


నాట్యకళకు ఆరాధ్య దేవతామూర్తులు శివపార్వతులు. ఆ ఆదిదంపతులను నృత్త, 
నృత్య, నాట్య తాండవ లాస్యముల ఉపాసనము వారిని ఆరాధించుటయేయగును, 
ఈ దృష్టి గల నాట్య కళాకారుడు మహర్షి తుల్యుడు గదా! 
ఇట్టి పరమ పవిత్రమైన నాట్యకళను అభ్యసించి, జీర్ణించుకుని, నాట్యాలయము 
స్ట్రాపించి, నిర్వహించుచు దాదాపు నలుబదేండ్ల నుండి నర్తకీ, నర్తకుల కెందరకో 
శిక్షణనిచ్చి, తీర్చిదిద్దిన నాట్య కళాచార్యుడు (శ్రీ) డి. వేణుగోపాల్‌గారు ధన్యులు. 
వారి అనుభవమును పురస్కా రించుకుని ఈ * నాట్యశాస్త్ర దర్పణము (గ్రంథమును 
(వ్రాసి ధన్యతములైనారు. 
భరతముని నాట్యశాస్త్ర (ప్రవక్త. సాంప్రదాయికవుయిన ఆ భరతనాట్య 
శా,స్త్రువుఎునకు ఎందరో వుహనీయులు సువ్యాఖ్యలు (వ్రాసినారు. నిత్య 
నాట్యకళానందవఎలో ఓలలాడంచున్ను ఈ (గ్రంథకర్త నాలుక ళా విద్యార్థినీ 
విద్యార్థులకు జటేలములై, అవగాహనము వెంటనే అందని అనేక విశషాంశములను, 
విపులముగా, సుబోధకముగా ఈ (గ్రంథమున అందించుట (ప్రత్యేకత, 
శో॥ వయోనురూప। ప్రథమస్తు వేషః 
వేషానురూపో గతి (ప్రచారే 
గతి(ప్రచారానుగతంచ సాఠ్యమ్‌ 
పొఠ్యానురూపో౬.భినయస్తు కార్యమ్‌॥ 


నాట్యకళను గురించి శాస్త్రకారులు సంజేపముగా చెప్పినదీమాట. తదను 
గుణ్యములు, అంతరూతములగు వివిధాంశములగు, నవరసముల, విభావానుభావ 
సాత్విక సంచారులు, స్థాయి నాయికానాయకుల భేదములు, భావరసానుగుణ్యమైన 
అంగాంగ విన్యాసములు, వివిధ ము(ద్రలు, గతి, ప్రచారములు, చారీభేదములు 
నాట్యథర్శ్మి వఎందలగు వాటిని, వాటి (పటెరాజన వరులు నాట్యాచాల్య 
వేణుగోపాల్‌గారు, శాస్త్ర మర్యాదానుకూలముగా, సులభశైలిలో ఈ (గ్రంథమున 
వివరించినారు. 


శ్యాస్త్రములోని ఆయా సాంకేతిక పదములకు అర్ధములు తేలిక మాటలలో 
తెలిపినారు. ప్రతి నాట్య కళాకారుని వద్ద ఉండవలసిన గ్రంథమిది. వారికిది నాట్య 
కళాతల్పభూ జము, 


రేఖాచిత్రములతో గ్రంథమున ఉండుట ఈ (గ్రంథమునకు ఎనలేని (ప్రత్యేకత, 
అంతేగాదు, నాట్యాచార్య (క్రీ వేణుగోపాల్‌గారు ఈ గ్రంధమునకు చేర్చిన 
అనుబంధములు ప్రత్యేకాకర్షణీయములు. మహోపయుక్తములు, 


నవరస రూపకములు (గ్రంథకర్త అందించినారు. ఈ రూపకములు నారి సాహిత్య 
(పజ్ఞావైభవమునే గాక, పాఠకులైన విద్యార్దుల ముందు తాము నిలిచి నాట్యశా(స్త్రము 
ప్రత్యక్షముగా బోధించుచున్నట్టున్నది. 

ఇక అష్టవిధ నాయికల గురించి యున్నది- (స్త్రీ జీవితంలోని వయస్సును బట్టి 
క్రమానుబడ్డంగా నాయికల నిరూపిస్తూ నృత్య, గాన లయానుకూల న ఈ 
గీతములు, నాయికా స్వరూపాలను స్పష్టంగా, చక్కగా తెలుపుతున్నవి, కవి 
సాంప్రదాయంగా, గోపికాకృష్ణులనే నాయికానాయకులుగా తీసుకున్నారు. ఈ రచన 
హృదయాలను తప్పక రంజింపచేస్తుంది. 

ఈ (గ్రంథ రచన జేసి నాట్యాచార్య (క్రీ), వేణుగోపాల్‌ గారు ఆంధ్ర నాట్యకళా 
రంగమున చిరకీర్తి గడించుకున్నారు. 


విశ్రాంత ఆం(ధాధ్యాపకులు చిల్లర భావనారాయణరావు 
ను(ద్రాసు (క్రాస్తవ కళాశాల 
మహోన్నత పాఠశాల, చెట్‌పట్‌, 18/10/1996 


చెన్నపురి - 600 03] 


వి.ణ.కె. రంగారావు 
(శకృష్ణళశ్చురణం మను 


ఇని) ఉండగా నాట్యం గురించి 
వై వ్లున్సకం ఎందుకు? 





ఎందరో మహోనుభావులు కృష్ణుని గురించి ఆడినా పాడినా, కొనియాడీనా 
యింకా ఎందరో అదే మార్గాన వయనించడం లేదా? 

ఎందరో మవోవాగ్గోయకారులు అవూర్చు నంగీత, సాహిత్య నష్ట కావించినా, 
యింకా మంచి పాటలు (వొద్డావుని రచయితలు (శ్రమించడం లేదా? 
చేసీన వనే చేయడం కాదిది. నేను చేయంగల వూజు యిదీ. నా ఆత్మత్తోన్తి 
కోసం యీ అల్బున నేను శమ, (ద్ద వెచ్చించి సాధించిన అనుభివవు 
ఆణీముత్వాలు తక్కిన వారితో వంచుకోవాలన్ల తపన, 

నటరాజు మూల (మాల కొళీయ ఫణేఫణ నటరాజు 

దయతో నాట్యాచార్యులు (శ్రీ) వేణుగోపాల్‌ పెట్టిన 

నైవేద్యమిది. ఆ (ప్రసాదానికి నాట్య కళయందభిరుచి ఉన్ల (పతి ఒక్కరూ 
అర్హులే అవధరించి, ఆనందించి ఆరం చేసుకుని, జ్ఞానాన్లి పెంచుకోగలిగిన 
వారు ధన్యులు, (శ్రీ, మల్దాది రానుక్నష్థళ్ళాన్తి/గారి ఆశీస్సులతో వారిలో 
నేనూ ఒకడిని. 


ఇట్లు 
నిఎకె రంగారావు 
రామమహల్‌ 
18, పై క్రా్ట్సు గార్డెన్‌ 
మద్రాసు 600 006 
ఫోన్‌: 827 8308 


బి. న, నద్భునాభరావు 


(ప్రఖ్యాత హాస్యనటుడు 


ఎందరో మహానుభావులు. 
అందరికీ వందనములు! 





(జ వేణుగోపాల్‌గారు “నాట్యశాస్త్ర, దర్పణము! అనే గ్రంథాన్ని నాట్యం 
నేర్చుకునే అబ్బాయిలకు, అవ్మూయిలకు సులభ శైలిలో, అర్ధవమయ్యేట్టుగా 
రచించారు. వారి తల్లిదం(డ్రులు (క్రీ) నాగయ్యగారు, (క్రీవుతి సుబ్బమ్మగార్ల 
శుభాశీస్సులతో (కీ) వేణుగోపాల్‌ తన చిన్నతనం నుంచే, నాట్యశా సాన్ని రంగరించి, 
వడపోశారు. (ప్రజానాట్యవుండలిలో వారు నటుడుగా, నాట్యదర్శకుడుగా 
బాధ్యతను చేబట్టే, రిక్షావాలా, శాంతివయాకాభినయేం, అర్జనారీళశ్యుర, 
శివతాండవము అద్భుత కళాఖండాలుగా, ఇంకా? ఎంకినాయుడుబావ, ధర్మచక్రం 
నాటకాలు ఆంధ్రదేశం అంతా [ప్రదర్శించి అనేక బహుమతులు, పేరు ప్రతిష్టలు 
పొందారు, 


సినిమా ప్రపంచంలో 1952లో అడుగుపెట్టి షుమారు 150 చిత్రాలు, తెలుగు, 
కన్నడము, అరవము, హీందీచి(త్రాలకు నాట్యదర్శకుడిగా పనిచేశారు. అందులో 
ఆణీముత్యాలు (శ్రీ డాక్టరు రాజారావుగారి దర్శకత్వంలో పుట్టిల్లు, (శ్రీ, కె.బి, 
తిలక్‌గారి దర్శకత్వంలో “ ముద్దుబిడ్డ”, “అత్తా ఒకింటి కోడలే'', ''ఎమ్‌, ఎల్‌ఎ'' 
డ్రి బి.ఎన్‌. రెడ్డిగారి “రంగులరాట్నుం”, (శ్రీ) రంగనాథదాసుగారి దర్శకత్వంలో 
“సంతానం'', సంకల్పం, (క్రీ రేఖా అండ్‌ మురళి ఆర్జు దేవత, పొట్టి ప్లీడరు, 
శకి కి మర్యాద రామన్న, (క్రీరామకథ, కథానాయిక మొల్ల, మరియు కన్నడ 
కంఠీరవ (శ్రీ, రాజ్‌కుమార్‌ గారి 'కవిరత్న కాళిదాసు, 'భక్తప్రహాద' వరా చిత్రాలకు, 
హిందీ, “బచ్‌పన్‌' చిత్రం (ప్రత్యగాత్మ దర్శకత్వంలో అద్భుత నాట్యకళాసృష్టిని 
అలరింపజోశారు. 


(ప్రత్యేకతను సంతరించుకున్న చిత్రములలోని బాలేలు, 'అసాధ్యుడు' 


G2 


చిత్రంలోని 'అల్లూరి సీతారామరాజు”, “దేశమంటే మనుషులోయ్‌! చిత్రంలోని 
“కార్మిక విజయం', 'నా తమ్ముడు' చిత్రంలోని 'నెహ్రూ గులాబి (బాలనటి 
(శ్రీదేవి ద్విపాత్రాభినయం) ఇంకా ఎన్నో చిత్రాలలో వారు కనపరచిన నైపుణ్యం 
శ్లాఘనీయం. వీరి శిష్యురాళ్ళు సావిత్రి, జమున, దేవిక, వాణిశ్రీ, విజయలలిత, 
మరెందరో నాటక, నాట్య కళాకారులకు శిక్షణనిచ్చి, వారి కళా భివృద్దికీ తోడ్నడిన 
గురుదేవులు. వీరి కంపోజిషన్‌లో డాన్సు బాణీ చూస్తున్నప్పుడు ఎక్కువ భావముతో 
పాటు- కమనీయమైన దృశ్యకావ్యాన్ని చూస్తున్నట్లుగా వుండడం తన (ప్రత్యేకత, 

ఇంత గొప్పు అనుభవాన్ని *నాట్యశా,స్త్ర దర్పణము? అనే మహాగ్రంథంలో 
పొందుపరచారు. ఆం(ధ్రప్రదేశ్‌ నొట్యకళొమతల్లికి అంకితమైన ఈ మహాకావ్యం 
భావితరాలకు ఒక ఆశాజ్యోతి. అందరూ చదివి, చదివించి, యిందులోని 
నాట్యకళాస్నష్టిని ఆస్వాదించాలని కోరుతున్నాను. వారి ధ్యేయానికి ఏ ఆటంకం 
లేకుండా (క్రీ) విఘ్నేశ్వరుని దయ కలిగి, (శ్రీ) నటరాజు, శివగొమ సుందరీదేవులు 
ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను, 

శ్రీశ్రీశ్రీ) వేంకటేళ్వరులవారు, వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య 
ఐశ్వర్యాలను (ప్రసాదించాలని వినయపూర్వకంగా అదర్దిస్తున్నాను, 

కళ గొప్పది. 


వీ 
బి, ని. వద్మనాభరావు 
14/2/2001 

శిరానుజయం 

(శి కృష్ణ విజయం 
శ్రీ రేఖా & మురళీ ఆర్జు 
నం. 19, నాగార్జున నగర్‌ 

మొదటి వీథి 
చెన్నై 600 024 


G3 


జనం ప్రయోజనం 





కాకరాల 








“కీ హర్లోనిపుణః కవిః పరిషదప్యేషా గుణ గ్రాహిణీ। 
లోకే హారిచ వత్స రాజ చరితమ్‌, నాట్యే దశా వయమ్‌". 


[ఇవి (శ్రీహర్జుని నాటక ప్రస్తావనలలోని సూత్రధార వాక్యాలు, నైపుణ్యమున్న 
కవి, గుణాన్ని గ్రహించగల పరిషత్తు, సహృదయాన్ని ఆకర్షించగల ఇతివృత్తం, 
దక్షులైన నటులు - వీటిలో ఏది లోపించినా నాట్యము సమగ్ర సత్ఫలితాన్ని 
సాధించలేదు] 


4 టీ oy 
శీ Wy లో 


నాట్య (ప్రయోగానికి సంబంధించి సంప్రదాయ సూత్రవాక్యాలివి. ప్రయోగానికి 
సంబంధించి యివి చాలావరకూ (ప్రామాణిక వాక్యాలే. ఏ ప్రయోగాన్టానా (ప్రయోక్త 
(ప్రాణం. ఈ ప్రయోక్త నటుల్నించీ రావచ్చు, కవుల్నించీ రావచ్చు. నటుల దక్షత 
రాణీంచడానిజైనా ఇతివృత్తం (జన) హృదయాన్ని ఆకర్షించడానిక్రైనా కీలకమైన 
'కమేండ్‌' ప్రయోక్త (ప్రతిభా(ప్రావీణ్యాల మీదా, అంతకుమించి, అతనికున్న 
ముందుచూపు మీదా ఆధారపడి వుంటుంది. 


నేనిలా రాస్తున్నది వేణుగోపాల్‌ మాష్టారి కృషిని ప్రశంసించి పరిచయం 
చెయ్యడానికి కాదు. నాకు అనుభవమూ లేదు, ల్ల్వర్లత అంతకన్నా లేదు. నలభై 
సంవత్సరాలు అతి సన్నిహితంగా వున్న నేను వారి అంతరంగం అట్లడుగున వుండి 
లోకానికి పూర్తిగా పరిచయం కాని ఒకానొక నవీన (ప్రయోక్తన స్టూలంగా మీ 
ముందుంచే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను, 

మన సంగీత నాట్యాల మీద నాకు చాలాకాలంగా ఓ ఫీర్యాదు వుంది. ఇవి మిగతా 
సాహిత్య కళా ప్ర క్రీయలైనంతగానైనా 'ఆధునికం' కాలేదు, ఆధునికం అన్నదానికి 
గీటేమిటని ఎవరైనా అడగవచ్చును. (ప్రబోధాత్మకంగా వచ్చిన ప్రక్రియ ఆధునిక 
కాలంలో వచ్చినా అది బోధిస్తున్న 'మంచి* పాలక వర్గాల ప్రయోజనాలకి లోబడే 


@D 


వుంటుంది. అదే ఆలోచనాత్మకంగా వచ్చిన ప్రక్రియ. పాఠితులైన జనాన్ని 
ఆలోచింపజోసి వారి చైతన్యస్థాయిని పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇదిగో.. ఈ 
లక్షణాన్ని మిగిలిన సాహాత్య కళా(ప్రక్రియలు అందుకున్నంతగా, ఆధునిక నాటకం 
అందుకున్నంతైనా మన నాట్య, సంగీతాలు అందుకున్నాయా?.., 

ఈ ప్రశ్నకి సమాధానంగా కారుచీకట్టో కాంతిరేఖలాంటి స్వల్పాతి స్వల్పమైన 
కృషే కనిపిస్తుంది. కంచుకాగడాతో ఈ శతాబ్దాన్నంతా వెతికి సమీక్షీించుకుంటే 
నాట్యానికి సంబంధించి అఖిలభారత స్థాయిలో సంస్థగా “ఇష్టా' - ఇండియన్‌ పేపుల్స్‌ 
ధియేటర్స్‌ అసోసియేషన్‌- కనిపిస్తుంది. వ్యక్తులే సంస్టగా సాగిన ' ఉదయశంకర్‌' 
అమలాశంకర్‌ కనిపిస్తారు. అలాగే సంగీతానికి సంబంధించి “రవిశంకర్‌! లాంటివారు 
సకృత్తుగా కనిపిస్తున్నారు. 

ఆం(ధదేశంలో ఆం(ధ్రప్రజా నాఠ్యముండలి కృషి సంస్టాపరంగానూ, బి.వి. 
నరసింహారావుగారి కృషి వ్యక్తిపరంగానూ- నాట్యాభినయ రీతుల్ని సరళీకరించి, 
జానపద సంగీత జీవధారతో సవున్వయించిన (ప్రయోగాలలో ఆశారేఖలా 
కనిపిస్తుంది. 

వేణుగోపాల్‌ శాస్త్రీయ నాట్యశిక్షణ ఏ గురువు దగ్గర జరిగినా, వారిని బలంగా 
(ప్రభావితం చేసింది మాత్రం, సన్నని కాంతిరేఖ లాంటి ఈ నవీన సంప్రదాయమే. 
వురీ ముఖ్యంగా 'ఇష్ట్రా' కృషిలో కనిపించే సవుకాలీనత. ఉదయుళంకర్‌ 
నాట్యప్రయోగాల్లో కనిపించే సూచనాత్మకత. వాటిని మాష్టారు అభ్యుదయ 
సినిమాల్గొ చేయించిన బాలేళ్ళో చూడవచ్చును. ఉదయశంకర్‌ 'కల్పన' సినిమాని 
చూసినవారు వాటిని సులువుగా పోల్భుకోగలరు. అలాగే 'శాంతి' మూకాభినయం, 
“మానవుడు చిరంజీవి మూకాభినయం, ' రిక్షావాలా” నృత్యరూపకం- ఇవన్నీ ఆ 
స్ఫూర్తితో మాష్టారు చేసిన క్రియాశీలక కృషికి సాదృశ్య సాజ్యాలు. 

నాకు తెలిసి ఈ మా(త్రం కృషిని ఈ దేశంలో - కనీసం ఆంధ్రదేశంలో - చేసిన 
నాట్య(ప్రయోక్తలు- కొరియో గ్రాఫర్ఫ్‌- చాలా తక్కువగా కనిపిస్తున్నారు, 
విజయనగరం సంపత్‌కుమార్‌ వున్నా, అతను నా దృష్టిలో మాస్టారి మార్గంలో 
మరింత సాంకేతికంగా ముందుకి నడిచే ప్రయత్నం మాత్రమే చేశాడు. ఇతరులు 
ఈ మాత్రం చేసినట్టూ కనపడదు. ఏ కారణంగానైనా ముందుకి నడిచి సమాజాన్ని 
ముందుకి నడిపించాల్సిన మార్గం ఆదిలోనే హంసపాదన్నట ఆగిపోయింది. 


G9 


ఇక నా రెండో ఫీర్యాదు- నాట్యుశాస్త్రంలోని నాట్యోత్పత్తి కథల్గొ 'అమృత 
నుథనం' కథ అందరికీ తెలిసిందే. ఆ ప్రయోగం అవగానే అసురులు తమని 
అవమానించారంటూ రంగస్టలాన్ని ధ్వంసం చేస్తారు. అప్పుడు బ్రహ్మ సన్నసన్నగా 
సన్నాయి నొక్కులు నొక్కి శాంతింపజోస్తే, ఇం(ద్రుడు ఆయుధాన్ని తీసుకుని 
ముర్షిస్తాడు. ఆనాడు వర్గసమాజంలో వున్న వైరుధ్యం తెచ్చిన “ఘర్షణ'ని 
నివారించేందుకు సవుకాలీన యితివృత్తాన్ని నిషేధించింది నాట్యశాస్త్రం. 
అప్పుచ్చించి మానవ సుఖదుఃఖాలన్నీ- గతకాలపు పురాణ యితివృత్తాల్ళానే వ్యక్తం 
చేయడం సం(ప్రదాయంగా వస్తోంది, 

ఆధునిక కాలంలో ఆ పరిస్థతి పోతుందా అంటే పోలేదు. ఇప్పటికీ (ప్రజల్ని 
చైతన్యవంతుల్ని చేసే ఏ (ప్రయత్నం దృళ్యకళా(ప్రక్రియల ద్వారా జరిగినా 
శాంతిభద్రతల పేర ఆంక్షలు- నిషేధాలు నిధించబడుతూనే వున్నాయి, అయినా 
ఆధునిక కాలంలో సమకాలీన యితివృత్తాన్ని తీసుకుని “జనం ప్రయోజనం?” 
కోసం ప్రయోగించడం జరిగింది. జరుగుతూనే వుంది. ఇందుకు మచ్చులుగా 
ఆలిండియా నుంచి 10% నుంచి- నీల్‌దర్పుణ్‌, నవాన్నా లాంటి నాటకాలు, 
పోష్టురన్నర్‌ లాంటి నృత్యరూపకాలు కనిపిస్తాయి. అలోగే ఆం(ధదేశం నుంచి- 
ఆంధ్ర ప్రజానాట్యమండలి నుంచి- ముందడుగు, మాభూమి నాటకాలు, హిట్లర్‌ 
భాగవతం; (క్రిష్ణ రాయబారం, (ప్రెస్‌వర్కర్‌ లాంటి నృత్యరూపకాలు కనిపిస్తాయి. 
కొనసాగింపుగా J.N.M. రగల్‌జండా, భూమి భాగవతం లాంటి జీవధారా 
కనిపిస్తుంది. అంటే గంగాయమునల్లా అందరికీ కనిపించేలా కాకపోయినా, 
అంతర్వాహిని సరస్వతిలానైనా ఆ నవీన సంప్రదాయం కొనసాగుతూ వుంది, 
ఇదిగో.. ఈ శతాబ్దపు నవీన సంప్రదాయానికి (ప్రాతినిధ్యం వహించిన నవీన 
ప్రయోక్తల్గో- కొారియోగ్రాఫర్స్‌లో తొలీ తరానికి చెందినవారు వేణుగోపాల్‌ 
మాస్టారు. 

ఆధునిక నాట్యకళకి తొలి షరతు '““జనప్రయోజనం'” లక్ష్యంగా సమకాలీన 
యితివృత్తాన్ని నాట్యరూపకంలో చిత్రించడం. అందుకు పాలకుల '' ఆంక్షలు, 
నిషేధాలు” ఆవులించి ఆటంకంగా నిలిస్తే- పురాణ యితివృత్తాల్లో ఆధునిక జీవిత 
సమస్యల్ని యిమిద్బ పరిమ్మరాన్ని మాత్రం ''జనం (పయోజనం'' లక్ష్యంగా 
విశదీకరించి ఆలోచింపజేయడం మలి షరతు. ఈ రెండు పన్లూ చేసిన ఈ శతాబ్దపు 


నవీన ప్రయోక్తల్ళో - కొరియో గ్రాఫర్స్‌లో- మాష్టారు ముందు పీటన నిలుస్తారు. 

మాష్టారు మార్కెట్‌కి కావల్సిన విధంగా- సినిమాల్టోగాని, రంగష్టలం మీద గాని, 
ఎవేవో ప్రయోగాలు ఎన్నైనా చేసి వుండవచ్చును. కానీ.. తనలో దాగి వున్న నవీన 
ప్రయోక్షని తృప్తిపరచే ప్రయోగాలు చేయలేకపోయానన్న అసంతృప్తి ఆయన్లో 
గూ నుకట్టుకుని వుంది. ఆ అసంతృప్తే ఆయన చేత “సప్త తాలాత్మక ఈశ్వర 
నిజయం' - తాళప్రకరణం అనే గ్రంథాన్ని తేలిక పద్దతిలో భావితరాల కందించేలా 
చేసింది. ఇప్పుడు “నాట్యశాస్త్ర దర్పణము చతుర్విధాభినయ శాస్త్రాన్ని. అతి 
సులువైన రీతిలో అందిస్తున్నారు. దీని వెనుక ఆయన అంతరాంతాల్లో 
వున్నదేమిటంటే- “జనం (ప్రయోజనం'' లక్ష్యంగా ముందుచూపుతో తాము 
ముందుకి నడచి, సమాజాన్ని ముందుకి నడిపించే నవీన (ప్రయోక్తలకిది 'కరదీపికలై' 
దారి చూపించాలనీ, చూపిస్తాయనీ బలంగా వున్న నమ్మకం. 

అలాగే వీటిలో వున్న జ్ఞానసారాన్ని జీర్ణించుకున్న భావి(ప్రయోక్తలు- 
కొరియో గ్రాఫర్స్‌ - ఆ నవీన సంప్రదాయాన్ని విస్తరింపజేస్తూ, వికసింపజేస్తారని, 
వికసింపజోసూ విస్తరింపజేస్తారని బలీయమైన ఆశ,. వారి జీవితకాలపు అనుభవ 
అధ్యయనాల కృషి వెనుకున్నది ఆ ఆశానమ్మకాలే- అవే -ఈ వయస్సులో కూడా 
వారిచేత ఈ పనిని చేయిస్తున్నాయి. 

మరో మాటలో - మాష్టారు రాబోయే నవీన ప్రయోక్తలకు రంగాన్ని సిద్దం 
చేస్తున్నారు. దీన్నందుకుని రాబోయే నవీన ప్రయోక్తలు మన రంగస్టలాన్ని మరింత 
సుసంపన్నం చేయాలనీ, చేస్తారనీ ఆశిద్దాం- చిరంజీవి మానవుడు ఎప్పుడూ 
ఆశాజీవే.. అతని నిఘా యెప్పుడూ భవిష్యత్తు మీదే- 

ఈ పరంపరకి చెందిన నవీన (ప్రయోక్తే వేణుగోపాల్‌ మాస్టార్గో ఉన్నాడు, 
కనగలవారికే కనిపిస్తాడు. 


= రొరోరాల 
చెన్నై, 
19-1-2001 


సాహితీ వాచస్పతి 
మొన్వ వృషాద్రిసతి 


కళాభినందన 


వినుతిన్నాట్యము సత్ర యజ్ఞము- కళావేదంబటంచున్‌- మహా 
ముని పద్మోదవులామతించిరి- జగన్మోహాను మోదంబులన్‌ 
తనరన్‌ జేయు రసైకవిద్య యది తత్రావీణ్య భాగ్యంబు నీ 
కొనరెన్‌ పూర్ణముగా సరస్వతి కృపాభ్యుత్హాన సంపత్తిచే। 





మేలిమి నాట్యశ్వాస్త్రమున మిన్నును ముట్టిన (ప్రజ్ఞ నీది- ఉ 
ద్వేల భవత్సరి(శ్రమము తెల్పగ నేనెటులోర్తు? వేణుగో 

సాల! కళాసభస్ట్ర లి నపారమనోజ్ఞ సుధామయూఖరే 

ఖాళి వెలుంగ జేయు కుముదాప్తుడ వీవు కళాతపోనిధీ। 


తాండవాడంబర త్వత్కాశలము గాంచి 

హరుడు పార్వతి దేహమరువు గొనియె, 
నీవు దిక్షావాల గావెలయగ కళా 

సతికి తద్రోహణాసక్తి యడరె, 
అన్షనారీ నాట్యంబీవు సలుపంగ 

ప్రకృతి పుం(స్త్రీ రూప భావమొందె 
పసిపిల్లలకు నాట్యభంగిమ లీవు నే 

ర్పగ నెమ్మి పురివిప్పి పరుగులిడియె, 


గ్యాలయాన ననంత సంఖ్య 
తతి దిద్ది తీర్చితివి (ప్రజ్ఞ 
అరయ ' పుంభావ నాట్య విద్యా సరస్వ 
తి యితి* డనగ ప్రఖ్యాతి పొందితి తపస్వి! 


సినిమాలోకము నీదు (ప్రజ్ఞకును జోజేలంచు దీవ్యత్కళా 

వన నీరాజనమెత్తె, నిప్పుడు యశోవర్రిష్టుతన్నిత్యశళో 

భనతన్‌ రాజిలు తారలెందరో తొలిన్‌ ప్రారంభపాఠంబులొ 
య్యన నీయొద్దనె యభ్యసించిరట నాట్యంబందు ధీమన్న్మణీ। 


ఎక్కడి పూడివాడపుర? మెక్కడ చెన్నపురంబు? చి(త్రసీ 
మెక్కడ? నాట్యశిక్షణ మదెక్కడ? ఏ విధ నీకు నబ్బా? నీ 
వక్కట। యింత వాడవగుదంచు త.౦చిరె? సత్క్మళాసతి 
చక్కగ కొల్చితీవు గత జన్మమునన్‌ శ్రుతి నాట్యము(దలన్‌. 


పేర్చిన నొట్యవిద్యను భవిష్య జనంబుల కందుబాటులో 
కూర్చుగ గ్రంథ రూపమునకున్‌ గొని వచ్చితి నీ పరి[శ్రమన్‌ 
గూర్చి తలంచి యాంధ్ర జనకోటి త్వదీయ బుణంబు తీర్హగా 
నేర్చునా? నేర్వదో? భవిత నిర్ణయముం బొనరించు దేశికా! 


స్టూలచిరత్న రత్నములు తోయధి గర్భము నందడంగ ఉ 
ద్వేలత గాజురాలు గణుతింగను- అల్ప మణీ ప్రరోహముల్‌ 
చాల (ప్రకాశమందుకొను సత్యము నిర్భర పాండితీ (ప్రభా 
శీలుర కంటె స్వల్పుగుణచిత్తులు ఖ్యాతి వహింతురేలకో? 


జగతి మెప్పును గోరి జలదంబు కురియునే? 
నైజ స్వభావ సంధతను గాక! 
(ప్రజల (ప్రశంసల వాంఛించి విరులు వా 
సనలు నింపునే? సహజమ్ము గాక! 
అడుగనిచ్చునె ప్రజ? కమృతోసమఫలాళి 
తరువులు నిజధర్మపరత గాక! 
జనుల సన్నుతి గోరి చల్లని వెన్నెలల్‌ 
విధుడొసంగునె? తన విధియె కాక! 


అట్టె కవులు పండతులును నధికమ్రైన 

జ్ఞాన ధనమును జాతికి కాన్సయిత్తు 

రంచితంబగు (గంథదివ్యాకృతులను 

వాని నిలుపుట కాల (ప్రభావగరిమ. 8 


లాలిత నాట్యవేద సువిలాసము జాతికి కాన్స యిచ్చి యు 

ద్వేల భవన్మహా (ప్రతిభనిశ్వము నిండగ చాటినాడ వె" 

కలము నీ చరిత్రకును కానము వృద్దతసుంత వేణుగో 

పాల కళాతపస్వి! యిల పంచుము తావక నాట్యదీధిళుల్‌, 9 


కలుములు భోగభాగ్యము లఖండ చిరాయువు దిగ్విశాల ని 

ర్మల తరకీర్తి వైభవ ధురంబగు సత్కృతులిచ్చి భారతీ 

జలజ విశాల నేత్రయ నిశంబును నీవెను వెంట నిల్ఫీ ని 

శ్చుల కరుణాకటాక్షముల సాకును నిన్ను త్రిలోక వంద్యుగన్‌. 10 


- శుభమ్‌ - 


ఇట్లు 
సాహితీ వాచన్సుతి 
మొన్లు వ్రుషాదిపతి 
రేపల్లె 
8/1/2001 


KONTHMURU - 533 103 
Dt. 15-2-1998 


MAJOR CH. RAJESWARA RAO 
M.A., M.cor,, LL.B., 
RETD. PRINCIPAL, A.P. EDUCATIONAL SERVICE 
ADVOCATE 


NATYA SASTRA DARPANAM by SRI. D. VENUGOPAL, 
a Renowned Dance Director of BHARATA NATYAM ART 
for over four decades in Chennal, is a treatise, in fact, and it 
will, no doubt, serve as a touch for the present and future 


generations as well, 


MAJOR CH. RAJESWARA RAO 


Venugopal 
and his 
Ballet Centre 





VINJAMURI PRABHAKAR 


Hailing from Pudivada, an unsophisticated village in Guntur 
District of Andhra Pradesh, Venugopal was more attached to Fine 
Arts than to studies, which he discontinued after the Intermediate. 
Ever since, he strived to correlate the three Muses-dance, music and 
literature and concentrated on Bharata Natya and folkdances. His 
synthetic efforts drew inspiration from the pioneering efforts of 
Udayashankar, Ramgopal, Rukmini Devi and his dance guru, 
B,V.Narasimha Rao. He had his training in Classical 040065 under 
late Guru Jeevammal of Vellore, the traditional exponent of 
Bharathanatyam who enjoyed the Royal patronage at Mysore, Srt 
Venugopal's aesthetic career gradually took shape at Vijayawada in 
1945 while he was studying in the college. He was the founder 
member of "Arunodaya Sangeeta Natya Mandalr' which was the 
famous institution for the arts of Dance, Music and Drama in Andhra 
Pradesh,Conducted by Kalapraveena, Sr: Sunkara Kanaka Rao, a 
Freedom fighter and Social Worker. This "Kala Tapas" - penance of 
Art - resulted in the establishment of the Indian Ballet centre at 
Madras, 


Venugopal aims at glorifying the songs of out 86446, poets by 
presenting them in dance form revitaltsing our virile native folk dances 
and more than everything else, portraying the ever struggling man 
and lis problems through the Ballet form. He aims to reach the 
Cherished through his Ballet Centre by Systematically training boys 
and gils of talent in the Ballet technique. by giving periodical public 
pei formances and by establishing cultural contacts with national and 
international institutions whose aims and objectives are similar, 


In his effort to Project the inherent interlinks between dance 
and music, literature and drama, Venugopal produced experimental 
Ballets and plays as well Hts play “Santhit first staged In Madras, on 
16041 April, 1951 and then all over Andhra, is an out and out 
pantonnme with appropriate stage, lighting and music effects It was 
such a roaring success that mn 1932 when it was staged before the 
visiting Soviet Film delegates, they were 80 pleased that they 
picturised it forth with in colour, in vahin: studios, Madias,. That 
picture became a hit and ran to packed houses m Russta, China and 
other countries and won international Award when it was screened 
in the world peace conference in Parts in 1953. And it was this contact 
with Russia that enabled Venugopal to treat Krushchev and Bulganin 
to a dynamic variety Ballet programme when they visited Madras in 
1955 and it was this memorable incident that inspired Venugopal to 
found the Indian Ballet Centre at Madras, the very same year. 


1955 onwards, Venugopal's activities became identical with 
those of the Ballet Centre Ever searching and striving fo1 something 
new and novel, he and the Ballet centre produced items with a purpose 
and a message, His ""Eagle and Dove", “"Rickshawala" Art and Life, 
""Man is 10000101, etc had chalked out a resarssance path in dance 
style, Besides these idealistic creations, Venugopal, as a exponent of. 
Bharala Natya, presented traditional items like "Sandhya Thandava 
and Ardha Nareeswara" also, but in a different colour with a modern 
interpretation. His ""Rickshawala" an unique and sensational 1161), 
kept in the hearts of the people, packed with lakhs of audience when 
ever it is presented 


The plays by the Ballet Centre are equally noteworthy, 
""Dharma Chakra" with its message of peace and tolerance, "Bhagya 
Nagar’ the historical tale of romance and Kanyakaparameswari the 
devotional drama, are some of the plays which were much applauded. 


But perhaps the best of Venugopal's plays. "Yenki Nayudu 
Bawa depicting the idealistic love of the rual couple, 19 a peculran 
synthesis of drama and ballet Wherever staged, it had won laurels. 
The activities of Venugopal did not confine Lo the theatre alone With 


a 0010118 desire to introduce his ballet into the films, he made Cine 
dance direction his profession and won a distinguished place in the 
field. He had directed dances for more than 150 pictures in Telugu, 
Canarese and Tamil and many of them were hits. He could introduce 
his ballet technique in films like, “Asadhyudu" where in his ballet 
item “Alluri Seetharama Raju" drew large audiences Similarly, 
“Karmika Vijayam", in "Deesamate Manushuloy" and "Nehru Gulabt" 
In "naa Tammudu", are popular innovations. 


Due to this multi-pronged aesthetic drive of Venugopal and 
the Ballet Centre some of his pupils became profegsional dancers on 
stage and screen, some stage artistes and a few Cine dance Directors. 
But, they are all the torch-bearers of the Indian Ballet Centre. 


The Man of Sr: Venugopal is the universal man which he 
౪150211565, the ideal Man of the future which he hopes to evolve. The 
latest Classical Compositions for NAVARASAS absorbed from 
puranas as well as Soctal Thentes to express real sense of Rasa, 


The latest poetry and compositions of Sri Venugopal rendered 
in "Astavidha Nayikas we Viewed as the woman's life itself is the 
Combination of Astavidha Nayikas with the Man. 


The book ""Saptha Talathmaka Eswara Vijayam" and Tala 
Prakanranam is an unique and Versatile Composition of S1i D 
Venuogopal, rendered for the students of Dance and Music to 
10001076 their knowledge m particular of Laya and Tala. 


Present publication titled as ""NATYASASTRADARPANAM" 
is dealing with the Technicalittes of the ""NATYASASTRA" which 
wil! 161) gude the teachers in this knowledge of Dance and as 
well as the student to enrich then versatlity regarding Dance Art, 


= VINJAMURI PRABHAKAR 


“PADMABHUSHAN' 
“KALAA VACHASPATHI 


K. JAGGAIAH 84. ౨.1౬8, 


Movie Artiste & 
former member of parliament 








భారతీయ నాట్యశాస్త్రం అతి (ప్రాచీనమైనది. భరతుని నాట్యశాస్త్రం 
షట్సాహగసీ - అంటే ఆరువేల శ్లోకాలు కలది. కాని దానికంటే ముందు పన్నెండువేల 
శ్లోకాల నాట్యశా(స్త్రమొక్కటీ, ఇంకా అంతకుముందు ముప్పయ్యారు వేల శ్లోకాల 
గ్రంథమొకటీ ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. అవి ఈనాడు లబ్దం కావు. 
భరతునికి ముందే (ప్రసిద్దులైన నాట్యశా(స్త్రకారులూ, (ప్రయోక్తలూ ఇంకా 
కొందరుండేవారని కూడా పరిశోధకులు తేల్చారు, 

ఏమయినా, నొట్యుశా(స్తానికి సంబంధించిన అనేకాంశాలను క్రోడీకరించి, 
వుహత్తరమెన లక్షణ (గంథం రూపొందించిన ఘనత భరతమునిదే. అది 
'నాట్యవేదం' గో (ప్రసిద్దమైంది. భరతుని జీవితకాలం (క్రీస్తుకు పూర్వం మూడవ 
శతాబ్దియా, (క్రీస్తుశకం మూడవ శతాద్దియా ఇంకా తేలలేదు. 

ఆనాడు 'నాట్యమ్‌' అనే పదానికి అర్థం ప్రయోగాత్మకమైన రూపకం ; దానికీ 
సాధనమైన అభినయం. 

“యాల. యం స్వభావో లోకస్య సుఖ దుఃఖ సమన్దతః 
సో౭_గా ద్వభినయోపేతో నాట్టమిత్వభి ధీయతే'' 

అని భరతముని నిర్వచనం. నాట్యం కంటె నృత్యం (పాధమికమైనది. అది 
ఆంగిక (ప్రధానం. భరతముని నృత్తాన్ని, నాట్యాన్నీ మేళవించి 'నృతా'న్ని 
రూపొందించాడు. తన నాట్యుశా(స్త్రంలో రసం, భావం, అభినయం, సంగీతం 
అలంకార శాస్త్రం మొదలైన పదకొండు విషయాలపై విస్తృతమైన విశ్లేషణ చేశాడు. 
రస సిద్దాంతాన్ని (ప్రతిష్టించాడు, అందుకే అది ఈనాటికీ ప్రామాణికమైన 
అపూర్వలక్షణ గ్రంథంగా నిలిచిపోయింది. నటులకూ, నర్తకులకూ, నాట్య 
ప్రయోక్తలకూ తప్పనిసరిగా అధ్యయనీయమైంది, 


a burning desire to introduce his ballet into the films, he 1౧266 Cine 
dance direction his profession and won a distinguished place in the 
field He had directed dances for more than 150 pictures m Telugu, 
Canarese and Tamil and many of them were hits He could introduce 
his ballet technique in films like, "Asadhyudu" where in his ballet 
item “Alluri Seetharama Raju" drew large audiences. Similarly, 
"Kaimika Vijayam", in “Deesamate Manushuloy" and "Nehru Gulabt" 
In “naa Tammudu", are popular Innovations. 


Due to this multi-pronged aesthetic drive of Venugopal and 
the Ballet Centre some of his pupils became professional dancers on 
stage and screen, some stage artistes and a few Cine dance Directots. 
But, they are all the torch-bearers of the Indian Ballet Centre. 


The Man of Sri Venugopal is the universal man which he 
visualises, the ideal Man of the future which he hopes to evolve, The 
latest Classical Compositions for NAVARASAS absorbed from 
puranas as well as Social ‘Themes to express ieal sense of Rasa. 


The latest poetry and compositions of Sti Venugopal rendered 
in “Astavidha Nayikas are Viewed as the woman's life itself is the 
Combination of Astavidha Nayikas with the Man, 


The book ™“Saptha Talathmaka Bswara Vijayam" and Tala 
Prakantanam 1s an unique and Versatile Composition of Sri D 
Venuogopal, rendered for the students of Dance and Music to 
imporove their knowledge in particular of Laya and Tala, 


Present publication titled as ""NATYASASTRADARPANAM" 
15 dealing with the Technicalities of the ""NATYASASTRA" which 
will surely guide the teachers In this knowledge of Dance and as 
well as the student to enrich thei versatlity [68216112 Dance Art. 


= VINJAMURI PRABHAKAR 


"PADMABHUSHAN' 
"KALAA VACHASPATHI 


K. JAGGAIAH B.A. ౨114 


Movie Artiste & 
former member of parliament 








భారతీయ నాట్యశాస్త్రం అతి (ప్రాచీనమైనది. భరతుని నాట్యశాస్త్రం 
షట్సాహగసీ - అంటే ఆరువేల శ్లోకాలు కలది. కాని దానికంటే ముందు పన్నెండువేల 
శకాల నాట్యశా(స్త్రమొక్కటిీ, ఇంకా అంతకుముందు ముప్పయ్యారు వేల శ్ట్‌కాల 
గ్రంథమొకటిీ ఉందేవని పరిశోధకులు చెబుతున్నారు. అవి ఈనాడు లబ్దం కావు, 
భరతునికి ముందే [పసిద్దులైన నాట్యుశాస్త్రకారులూ, (ప్రయోక్షలూ ఇంకా 
కొందరుండేవారని కూడా పరిశోధకులు తేల్చారు. 

ఏమయినా, నాట్యశాస్తానికి సంబంధించిన అనేకాంశాలను (క్రోడీకరించి, 
మహత్తరమైన లక్షణ (గ్రంథం రూపొందించిన ఘనత భరతమునిదే, అది 
'నాట్యవేదం' గా ప్రసిద్దమైంది. భరతుని జీవితకాలం (క్రీస్తుకు పూర్వం మూడవ 
శతాబ్రియా, (క్రీస్తుశకం మూడవ శతాబ్దియా ఇంకా తేలలేదు, 

ఆనాడు 'నాట్యమ' అనే పదానికి అర్థం (ప్రయోగాత్మకమైన రూపకం ; దానికీ 
సొధనమైన అభినయం, 

“యో యం స్పూఖావో లోకస్య సుఖ దుఃఖ సమయన్హాతః 
సో౭.గా దృభినయోపేతో నాట్ళమిత్వభి ధీయతే?” 

అని భరతముని నిర్వచనం, నాట్యం కంటె నృత్యం (ప్రాధమికమైనది. అది 
ఆంగిక (ప్రధానం. భరతముని నృత్తాన్ని, నాట్యాన్నీ మేళవించి ' నృత్తా' న్ని 
రూపొందించాడు. తన నాట్యశాస్త్రంలో రసం, భావం, అభినయం, సంగీతం 
అలంకార శాస్త్రం మొదలైన పదకొండు విషయాలపై విస్తృతమైన విశ్లేషణ చేశాడు. 
రస సిద్దాంతాన్ని (ప్రతిష్టించాడు. అందుకే అది ఈనాటికీ ప్రామాణికమైన 
అపూర్వలక్షణ (గ్రంథంగా నిలిచిపోయింది. నటులకూ, నర్తకులకూ, నాట్యు 
ప్రయోక్తలకూ తప్పనిసరిగా అధ్యయనీయమైంది., 


అయితే, ఆరునేల శ్లోకాలతో, ముప్పయ్యారు అధ్యాయాలతో సంస్కృతంలో 
ఉన్న భరతుని నాట్యశాస్తాన్ని ప్రతిఒక్కరూ అధ్యయనం చేయటం సాధ్యం కాదు 
కొందరు మహా పండితులు దీనికి ప్రశంసనీయమైన తెనుగు అనువాదాలు అందించినా, 
అవీ ఉ(ధ్లంధాలే- అందరికీ అందిరావు. కనుక ఈ శా(స్తాన్ని తెలుగులో సంగ్రహంగా, 
సుబోధకంగా, ఒక పాఠ్య (గ్రంథం రీతిలో (ప్రతిపాదించవలసిన అవసరం ఏర్పడింది. 
ఆ అవసరాన్నిప్పుడు ఆచార్య డి. వేణుగోపాల్‌గారు సమర్దవంతంగా తీర్చారు, 


ఇందుకు (క్రీ) వేణుగోపాల్‌ గారు అన్నినిధాలా అర్హులు. వారు నాట్యశా స్తాన్ని 
క్షుల్లుంగా ఆకళించుకొన్నవారు. ఈ రంగంలో యాభై ఏండ్లకు పైగా కృషీ చేసినవారు. 
వివిధమైన నృత్యరూపకాలను దేశమంతటా (ప్రదర్శించి, (ప్రశంసలనందుకొ ని, 
అనుభవం గడించినవారు. ఎందరో యువతీయువకులకు చక్కని శిక్షణ యిచ్చి, 
ఉత్తవు కళాకారులుగా తీర్చి దిద్దినవారు. ఒకవైపు (ప్రాచీనతను గౌరవిస్తూ, 
సంప్రదాయాన్ని విడవకుండా, మరోవైపు సామాజిక ప్రయోజనం కలిగిన నూతన 
రూపాలను సృష్టించడానికి విశేషమైన కృషిచేసినవారు. అలాంటివారి కర్తృత్వంలో 
ఈ (గంథం వెలువడడం హర్షణీయం. 

(శీ వేణుగోపాల్‌గారు నాకు యాభై ఏండ్లుగా మిత్రులు. 1950కి ముందు. 
విజయవాడ 'అరుణోదయ' సంస్థలో సహచరులు. సినిమారంగంలో సన్నిహితులు. 
మద్రాసులో స్థీరపడి “ది ఇండియన్‌ బా" ఎ౦టర్‌' వంటి సంస్థలను స్థాపించి, 
వారు సాగించిన తపస్సు కూడా నేనెరుగుదును, కనుకనే ''నాట్యశా( స్త్ర, దర్పణము! 
అనే ఈ లక్షణ గ్రంధాన్ని వ్రాసి, (శ్రీ, వేణుగోపాల్‌గారు తమ విజ్ఞానాన్ని, అనుభవాన్ని 
అందరికీ పంచిపెట్టుడంతో పాటు, కళాజిజ్ఞాసువులకు మహోపకారం చేశారని నేను 
వక్కాణించగలుగుతున్నాను. 


మిత్రులు వేణుగోపాల్‌గారికి నా అభినందనాలు. వారు చేసిన ఈ విశిష్ట కృషి 
అసంఖ్యాకులైన పఠితల హృదయాల్లోకి చాచచ్చకుపోతుందని వునసారా 
నమ్ముతున్నాను, 
'న తల్‌ జ్ఞానము నతచ్చిల్దుమ్‌ నసావిద్వానసాకలా 
నాసా యోగో న తత్స ర్మనాట్యోస్నీన్‌ యన్నద్భళ్ళతే'' 


చెన్నపురి శ్‌ెంగర జగ్గయ్య 
1-6-2001 


FOREWORD 





DHARMA shall be the cardinal principle of the world’s 
well bemg. It 1s the incalculable force of Dharma that 
holds the universe together against the centripetal distur- 
bances of the irate and the illiterate outrages. Hence it is 
necessary to educate everyone. Education does not 
mean learning ABC and its different connotations. 
Bookish erudition or expertise is only a preliminary part 
of education and provides a platform to acquire knowl- 
edge. Education is a multifaceted concept and its goal is 
to provide knowledge required for making a perfect 
execution possible. 


A comprehensive knowledge of Indian culture cannot be 
achieved by merely reading the books pertaining to its dif- 
ferent aspects. Particularly, the information with regard to 
the performing arts shall not be reduced to piece of lit- 
erature. It shall induce the reader to practice it 1£ possible 
or at least drive him out of home in quest of its real 
shape and live showing, 


‘Natya’ - better understood as “dance” nowadays - 18 
a performing art. The theatre of a country serves as a 
mirror of its culture, as it generally reflects the trends of 
living or its ambitions or aberrations. Natyam, as the In- 
dians believe, is the gift of God to the human beings and 


is meant to propagate Dhanmna effectively. Hence, there is 
a chapter in Natyasastra touchmg upon Dharma - the 
Loka Dharimi and Natyadharmi - having been dealt 
therein. Any step towards the propagation of this art is 
adding to the force of Dharma. 


This book - authored by GURU Sri D. Venugopal - is 
not a translation of any other book in Natyam from any 
other language. Being a practitioner, preacher and pro- 
ducer of modern dance fonns for the last sixty years, he 
has understood the essence of the art and science of 
dance as it unfolded to him in its pristine purity. In other 
words, he had the Darshan of the Art of Dance. At the 
age of 75, he believes that he shall leave behind him the 
fruits of his toll and toil to the world of future generations 
to benefit from. He has, therefore, codified the line of 
approach to this great Art, glorifying the time - honoured 
principles at the right places. 


The book creates interest in the minds of the young read- 
ers to have a basic stint at the art and for others to un- 
derstand the naunces of a dance performance. For ex- 
ample, in explaining the different “Hasta Mudras”, the 
book gives details of what Hastas are to be deployed to 
different Gods, Navagrahas, Navarasas and 50 on and 
so forth. Hence, a reading of this book gives the basic 
knowledge to really involve, enjoy and analyse the qual- 
ity of a Sampradaya Nrityam”, Similarly, the book gives 
both the novice and the connoisseur of the art of natyam, 
a sence of satisfaction that something is added to his zeal 
and know-how of the Art. 


This book has got an Appendix as well, dealing with 
“Ashta Vidha Nayikas” (the eight different manifestations 


of "Sringara' in women) - "Navarasamanjarr' (Practical 
depiction of the "Navarasa'sin a dance performance) - 
"Rickchaw Wala’ (a special mime show of the Author 
which shot him to fame during freedom struggle) and 
"Ardha Nariswara' - in which the author was in a class 
apart during his young days. 


Classics, particularly pertaining to the science of fine arts, 
are unfortunately not within the conceptul reach of the 
present generation. These, being the treasure of the 
ancestral exploits, shall not be left to their fate of doom. 
There is a strong need to bring them back to the hands of 
the young torch-bearers of the future India in a well- 
structured manner - in content and curriculum - to extend 
their meaningful life for years to come. This book has 
got such an approach that it brings to hands the essence 
of Natyasastram in an easy, elegant prose with a flowery 
approach. The value of the book lies there, 


G. SRINIVASA RAO 
B.Sc , (AMIE), M.A ; M.COM; 
DIM ; PG.Dip. in PM. 
Divisional Engineer, 
Chennai Telephones 


Dr. P.V.B. Mahadev, 
M.Com. M.H.M. 


Founder Secretary, 

Indian Ballet Centre, 

"Sn Gurukripa" 

30/21, Papathiammal Street, 
Kodambakkam, 

Chennai 600 024. 


Ph: 472 7824. 





కలాభివందనం 


ప్రణమ్య శిరసా దేవా పితామహ మహేళ్వరౌ 
నాట్యశాస్త్రం (ప్రవక్ష్యామి బ్రహ్మణా యదుహాహృతమ్‌. 
భో నా, శా. - అధ్యాయం 1, జ్లో, 1 


(శ, భరతమునీం(ద్రుడు నాట్యుశా(స్రారంభమునందు పితామహనికి 
మహేశ్వరునికి (ప్రణమిల్లి, (బ్రహ్మదేవుని వలన తనకు ఉపదేశింపబడిన 
నాట్యశా(స్త్రంబును వివరింపదొడంగిరి. 


ఈ శాస్త్రము యొక్క ఆకాంక్ష లేక ప్రయోజనాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, 
ఇందు ధర్మము, అర్ధము, యసస్సు సదుపదేశములను సంగ్రహము గల్షినదై ఈ 
లోకంలో అన్ని కార్యములకు మాగ్గదర్శకముగా వెలయుచున్నది. 


ధర్మ మర్హ్యం యశస్యం చ సోపదేశ్యం ససంగ్రహమ్‌ 
భవిష్యతళ్ళ లోకస్య సర్వ కర్మానుదర్శనకమ్‌. 
భనాళా, (ట్లో 14 
ఈ శాస్త్రము సమగ్రంగా సర్వశానస్తారములకు ఆలవాలమై, అన్ని కళల 
శిల్చములతో శోభిల్టునదై, ఇతిహాసములను విశదీకరించునదియునై నాట్య 
శాస్త్రము అను పేరు గల్లి పంచమ వేదము అని సార్థకమైనది, 


సర్వశా(స్తార్ణ సంపన్నం సర్వ శిల్ప ప్రదర్శకమ్‌ 
నాట్యాఖ్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహం. 
భోనా.శా. అ) శో Is 


ఈ నొట్యుశాస్త్రమును ఎధియందు జ్ఞానము, శిల్పము, విద్య, కళా, 
యోగము, కుశల కార్యాచరణ ప్రక్రియలన్నీ సమగ్రంగానూ వుష్టిగానూ 
అభించగలవు. అనగా ఇందు కనిపించని విషయము లేనేలేదు, 


ననత్‌ జ్ఞానం నతచ్చిల్పం న సావిద్యా న సాకలా 
నసా యోగో న తత్కర్మ నాట్యేస్మి యన్నదృశళ్యతే, 
ఖభనా, శా, అ], శో 113 


సహజంగా శుఖదుఃఖములతో మి(శ్రమమై యున్న లోక స్వభావాలను, 
శరీరమునందలి అంగముల చేష్టల ద్వారా ప్రదర్శించు ప్రక్రియను నాట్యము అని 
అంటారు, 


యోా౭. స్వభావో లోకస్య సుఖదుఃఖ సమన్వితః 
సోఇ_యం గాద్యభినయోపేతో నాట్యమిత్యభి ధీయతే. 
భనా,శా- అ 1, శ్లో 119 
ఈ (ప్రదర్శన (ప్ర(క్రియ నాట్యము - నృత్తము- నృత్యము అని మూడు 
విధములుగా వర్ణింపబడినది. అందు నాట్యము అనుదానినిని నాటకము 
వ్యవహరించుట పరిపాట, ఇందు పూర్వ కథా ఇతివృత్తము ప్రస్తుతింపబడును. 


నాట్యం నృత్తం నృత్యమితి మునిభిః పరికీర్తితం. 
నాట్యం తన్నాటకం చైవ యోజ్యం పూర్వ కథాయుతం, 


రసముగాని దానికి వ్యంజకములైన భావము గాని లేనిదానిని నృత్తమందురు. 
రసము, భావములు వాటి వ్యంజకాలతో కూడియుండుదానిని నృత్యము 


అందురు. 
రసభావ విహీనంతు నృత్త మిత్యభి ధీయతే గ్య! Un 
pre rE 
రసభావ వ్యంజకాది యుతం నృత్యమితీర్హ త్ర తా. 
ym 


hi 
a 


' 


@ lapel 
స | శ l : 


Phy 


ఈ పై నాట్య, నృత్త, నృత్యములు మూడునూ లాస్యము, తాండవము అని 
రెండు విధములుగా లోకంలో ్రసిద్దములైనవి. సుకుమారముతో గూడీనది 
లాస్యమగానూ, ఉద్దుతమైనది తాండవముగాను వ్యవహరింపబడుచున్నది, 


ఈ విస్తారమైన నాట్యశా'స్తాన్ని తెల్సుకోగోరిన మునులకు భరతముని 
పుంగవుడు క్లుప్తంగా ఏకాదశ నాట్య సం(గ్రహమును సూత్రప్రాయంగా ముందుగా 
ఆరవ అధ్యాయము నందు వివరించారు. ఈ పదకొండు అంశముల 
విస్తారరూపమే 36 అధ్యాయములు గల సమగ్ర ''భరతనాట్య శాస్త్రము” 
(గ్రంథముగా సంతరించుకొన్నది. 


రసా భావా హ్యభినయాః ధర్మీ వృత్తి ప్రవృత్తయః 
సిద్ది స్వరాస్తథా తోద్యం గానం రంగం ళో సం(గ్రష 8, 
భోనా.శా, అ-ర శ్లో 10 


ఏకాదశ నాట్య సంగ్రహము 


1. రసము 2. భావము 3, అభినయము 4. ధర్మి 
5. వృత్తి 6. ప్రవృత్తి 7. సిద్ది 8. స్వరాః 
9. అతోద్యము 10. గానము 11. రంగము, 


ఈ ఏకాదశ నాట్యాంశములు నాట్యప్రదర్శన యందు మిక్కిలి 
'ప్రాముఖ్యమైనవి. కవి గాని, నటుడు గాని ప్రేక్షకులలో రస నిష్పత్తిని 
కలుగజేయుటయే తన ప్రదర్శన యొక్క (ప్రయోజనముగా ఎంచును. అందుచే .. 


1. రసము ప్రధానము, ఈరస నిష్పత్తికి ముఖ్యకారణభూతమైనది. 


2. భావము, అందుచే రసభావములు పరస్పర సంబంధము గల్గియున్నవి, 
(పక్షకుల రసానుభూతికి ముఖ్య సాధనము, 


3. అభినయము, అభినయము ద్వారానే కావ్యము యొక్క అర్థము 
(పదర్శింపబడును, 


4. ధర్మీ అనగా స్వభావము లేక పరంపరాగతమైన కార్యము లేక వ్యవహారము, 


3 


10. 


ఈ ప్రదర్శన యొక్క ప్రయోగ సందర్భంలో వృత్తికి ప్రాముఖ్యత వుంది. 


వృత్తి అనగా- నోట్యు స్థీతులకు అనుకూలంగా అభివ్యక్తీకరించి చేసే 
సమర్ధవంతమైన (ప్రదర్శనా (ప్రక్రియలు. 


మనుష్యుల యొక్క బాహ్యా (ప్రవృత్తులు- అనగా - దేశము, వేషము, భాషా 
మొదలగు విధానములు 


(ప్రవృత్తి అనబడును. నాట్య (ప్రదర్శన యొక్క సఫలత- విఫలతల యొక్క 
అంచనాలే 


సిద్ది అంటారు. ఇక స్వరము, అతోద్యము, గానము, ఈమూడీ పరస్పర 
సంబంధము గలదు, ఇవి (ప్రదర్శనను జనరంజకముగా చేసి రక్తి కట్టించే 
ఉపకరణాలు, 


స్వరము - షడ్డము, నిషాదము, బుషభము, గొంధారము, మధ్యమము, 
దైవతము. 


అతోద్యము - వాద్య విశేషణములు. అవి - తతము, అనగా తంత్రీ 
వాద్యములు, అవనద్దము - అనగా చర్మవాద్యములు. ఘనము - అనగా 
తాళప్రమాణమును చూపుటకు ఉపయోగించు కంచు తాళములు. 
గంటలు, గజ్జలు మొదలైనవి, సుపిరము - అనగా రం(ధ్రముల ద్యారా 
వూరించి (మోగించు మురళి మొదలగు వాద్య విశేషములు, 


గీతము నాట్యమునకు అంగము మాత్రమే కాక నాట్యమునకు [ప్రాణము 

గూడ, గీత్తమును (శ్రమించి అభ్యసించవలెను. ఎందుకనగా గీతము 

నాట్యకర్మకు (ప్రధానమైన భిత్తి వంటిది. గీతమునకు ఆధారభూతమైన 

పదముల సముదాయమును దృవా అందురు. గానము ౨ రకములు. 

1. (ప్రవేశ గానము- పాత్రలు రంగస్టలమును ప్రవేశించు సందరభనున 
ప్రయో గింపబడును. 


2. అజేపగానము- రసాంతమును విశదీకరించు గానము. 


3. నిష్కవుణ గానము - నాట్యమందలి అంకము పరిసమాప్తె 
సమయమున పాత్ర నిష్టృమణ మందు ప్రయోక్తమగు గానము. 


@ 


4. (ప్రాసొదిక గానము - విషాద సన్నివేశముల అనంతరం (పత్షకుల చిత్తము 
(ప్రసన్నపరుచు గానము. ఇది రస నిష్పత్తికి ఉపయుక్తము, 


5, అంతరగానము- రంగస్టలమందు పాత్రల హావ, భావ 
ప్రదర్శనలకనుగుణముగా (ప్రయోగించు గానము. 


11, రంగము - రంగస్టలము, రంగముండపము, రంగశాల, ఈ పదములు 
అన్నియు నాట్యగృహయునకు పర్యాయపదాలు. నాట్య (ప్రయోగశాల 
మూడు రకాలు, 


1. వికృష్ణం అనగా ద్వీర్ణ చతుర (స్రాకారము, 

2. చతుర(స్రము, నలచతురము, 

3. (త్య(స్రము, త్రిభుజాకారము, ప్రదర్శనకు మూలాధారము 
రంగస్టలయము. 


ఈ ఏకాదశ నాట్య అంగాములు నాట్య ప్రయోగము యొక్క. సాధ్య సాధన 
పరిణామాలుగా గుర్తింపబడును. ఇందు రసము వీటితో పాటు కలిసి 
విడదీయబడక అవినాభావ సంబంధం కలది. భావము నాట్య (ప్రయోగము 
యొక్క సాధ్యము లేక లక్ష్య రూపము. 


ఇక అభినయము, ధర్మి, వృత్తి, (ప్రవృత్తి ప్రయోగమునకు సాధనములు. 
నాట్య ప్రయోగము యొక్క. సిద్దియే పరిణామము. 


కవి మరియు |ప్రర్శకుడు ఈ సాధ్య సాధన పరిణామములను బాగుగా 
గ్రహించి తన (ప్రదర్శనను పటిష్టం చేసుకుని విజయవంతం గావించవలెను, 
అందుచే ఈ ఏకాదశ నాట్యాంగాలు కుళశలతతో ఉపయోగించుటలోనే 
నాట్యపురుషుని దేహము యొక్క పరిపూర్ణ రూపము ఏర్పడుననుట 
విద్వద్విదితమైన సత్యము. 

ఇంత మహిమాన్వితమైన నాట్యశా,స్త్ర (గ్రంధాన్ని సునిశితంగా 
అధ్యయనము చేసి, చిన్నతనం నుండి, నాట్య సంస్కారాన్ని పొంది, పెద్దల, 
గురువుల ఆశీర్వాదబలంతో కళాతపస్వి ఆదరణీయులు. డి. వేణుగోపాల్‌ ఆ 
నాట్యశా'స్తానికి దర్పణం పట్టారు. ఈ గ్రంధ రచనతో స్వయంగా వారు 


నాట్యాచార్యులు. ఆరితేరిన నాట్యిశిక్షకులు అగుటచే వారి అమూల్య 
అనుభవమును పొందుపరచి నిర్మించారు ఈ కళాకృతిని. 


నాట్యిశా స్రాధ్యయనం చేసే విద్యార్ధులకు (ప్రయోజనపడేట్టుగా హస్తాభినయ 
అధ్యాయంలో అందంగా అసంయుత, సంయుత, నృత్త హస్తాలు చిత్రీకరించి 
సం(ప్రదాయబద్దం కావించారు. రసోత్పత్తిని ప్రదర్శించడంలో (క్రీ) వేణుగోపాల్‌ 
సిద్దహస్తుడు. ఈ (గ్రంథంలో వివరించిన నవరస అధ్యాయం వారి కళాసృజనాశక్తికి 
గీటురాయిలాంటిది. 


వేణుగోపాల్‌ (ప్రదర్శించిన అనేక నాట్యకళా ఖండాలు స్వయంగా వారు 
రచించిన గీతాలకే నాట్యరూప కళాకృతులు. వారు రచించిన గీతాలు ఈ 
(గ్రంథంలో పొందుపరిచారు. రిక్షావాలా పొటీ అనిశెట్టి సుబ్బారావుగారు 
1964లో రచించారు, అప్పట్లో దానిని (శ్రీ, వేణుగోపాల్‌ తన నృత్య పరికల్పనతో 
సంతరించి ప్రదర్శించారు. ఈ కళాఖండం నేటివరకు “వేణుగోపాల్‌ రిక్షావాలా” 
అన్వర్హ నామధేయం అయింది. వారి నాట్య సృజనలో (ప్రసిద్ది గాంచిన ఇతర 
కళొఖండాలు- శివతాండవం, అర్థనారీశ్వర, 

కళాపిపాసతో - ఒక కళాతపస్వి జరిపిన నిర్విరామ యాకత్ర ప్రారంభం 
1944వ సంవత్సరం యస్‌, ఆర్‌, ఆర్‌ కాలేజ్‌, విజయవాడ లో విద్యార్థిదశలో, 
మధ్యలో బీవితం కల్పించిన సహజమైన సుఖదుఃఖాలనే మైలురాళ్ళను ఓపికతో 
క్రమంగా నిబ్బరంగా దాటుతూ 79వ పడికి చేరారు. వయసులో, ఇప్పటికీ 
ప్రతినిత్యం నవరసమంజరి అనే తన నాట్య కళాశాలలో డ్యాన్సు క్లాసుల్లో చిన్నారి 
పాపలకు నాట్య పరంపర విచ్చిన్నం కాకుండా పాఠాలు నేర్పుతున్నారు. ఈ 
పురుషుడిని చూస్తే కళామతల్లి తన సేవకు ఎంచుక్ను అచంచల ఆరాధకుడా 
అనిపిస్తుంది. వీరి ఆరాధన వీరారాధన, అంటే పట్టుదల, స్థైర్యం పినవేసుకుని 
సాధన చెయ్యటమే. కీర్తిశేషుడు జగద్విఖ్యాత నాట్య సామ్రాట్‌ ఆ 
ఉదయశంకర్‌ను (క్రీ వేణుగోపాల్‌ యొక్క తాత్విక, సైద్దాంతిక, ఆదర్శ గురువుగా 
తల్భి ఉపాసించుచుచూ తన జీవిత విధానానికి ఆదర్శంగా ఎంచుకున్న 
మహిమాన్విత మహామనిషి ఆ లక్ష్యంతోనే (శ్రీ) ఉదయశంకర్‌గారి 
సూక్తులతోపాటు వారి చిత్రపటం గూడా అంకితం న్‌. ఆ లోకోత్తర (ప్రఖ్యాత 
పురుషుని, భావితరానికి పరిచయం చేస్తున్నారా అనిపిస్తుంది. 


(క్రి 


వేణుగోపాల్‌గారి ఈ కృతి వారికి లవ్యసిద్రిని (ప్రసాదించి, నాట్యకళా 
జగత్తులో ఖ్యాతి గడించి, బహుజనోపయోగ్యమగు గాక అని పర దేవతను 


డాక్టర్‌ సీనపాటి వీరభద్ర మహాదేవ్‌ 


31-7-2001 


G0 


గ 


నాట్యుశా స్త్ర దర్పణము 


రచన ; 


డి. వేణుగోపాల్‌ 


= వ ఓం ;- 
ఉపోద్దాతము 
ఇ 


(శీ, సర్వేశ్వర గురువులు సచ్చిదానంద స్వరూపులు, నాట్యకళామూర్తి, 
సంగీత, సాహిత్య, శిల్ప, చిత్రకళా కోవిదులు, ఎంతటి సూక్మభావమునైన 
అభినయించి నవరసముల రంజింప జేయగల (ప్రతిభాశాలి. 

అతని దేహ భంగిమలు, కర(ప్రసారాలు, హస్త ముద్రలు, దృష్టి లౌల్యాలు 
(కదలికలు), భావనుంజనాలు .(గుజుతులు) పరిమళాల వెదజల్లు ఆనంద 
కుసుమాలు, వృద్దుడైనా అతని నాట్యశక్తి ఆవంతయు తగ్గిపోలేదు. 

కళాజ్ఞాన పీఠమును (ప్రతిష్టించి సంగీత, నాట్య, శిల్ప, చిత్ర కళలలో 
విద్యార్థులకు శిక్షణలిస్తూ మన భారతీయ సంస్కృతికి నీరాజనాలర్పిస్తూ, 
తన జీవితాన్ని పునీతం చేసుకుంటున్నారు ఆనాడు గురుదేవులు 

శ్లో ॥ ఓంకార నాదప్రణనాంకిత జీవనాయ 

ప్రాకార రూప నిఖిలాంతర చిన్మయాయ 
కామేశ్వరీ ప్రణయ రంజిత మాోనసోయ 
శ్రీ హరాయ, శుభకరాయ్మ నమశ్శివాయ. 

తొ॥ ఓంకార నాదవును (ప్రణవమునకు జీవమును, (ప్రాకార 
రూపములోనున్న సర్వ ప్రపంచమునకు జ్ఞాన జ్యోతి వంటివాడును, కామేశ్వరీ 
దేవి (పార్వతి ప్రణయము వలన రంజింపజేయబడిన మనసు గలవాడును, 
శుభమును కలుగజేయువాడును అగు ఈశ్వరునకు నమస్క తులు, 

అని శ్లోకానికి అర్జాన్ని విపులంగా చెప్పి, అభినయించి చూపెట్టి - 

ఓంననతోం | ధిమి కిట తోం ॥ 

ధీం ధిమి కిట నాం । కిణి కిణీం॥ 

అను శబ్దమును ప్రారంభించి, విద్యార్దుల చేత అడుగులు వేయిస్తూ 
లయ, గతులలోని శ్రుతిపక్వాలను - తాను ఆడిచూపెడుతూ (క్రమబద్దంగా 
ఐద్యార్జులకు శిక్షల యిస్తున్నారు. 


ఇంతలో, ముప్పది సంవత్సరాల వయస్సులో ఉన్న (ప్రఖ్యాత నర్తకి 
మధుమతి, ఘల్టు ఘల్బుమనే శబ్దంతో తురగ గతిని ప్రవేశించి, “ఆచార్యుల 
వారికి నమస్కృతులు'' అంటూ అంజలి ఘటించి నమస్కరించింది. 


గురుదేవులు ''ఎవరమ్మా? రండి” అంటూ ఆహ్వానించారు. ఆమె 
“నా పరు నాట్యశిఖామణి *వమధువుతో, వివిధ దేశాలు తిరిగి, ప్రేక్షక 
మహాశయులను మెప్పించి, విశేష ఖ్యాతిని గడించాను. నా విద్యను చూపెట్టి 
మీ ఆశీస్సులు అందుకోవాలని వచ్చాను. తమరు అనుగ్రహిస్తే ఒక అష్టపది 
చూ పడతాను అన్నది. 


ఆమె ధోరణికి విస్తుబోయి ''అలాగే! అన్నారు గురుదేవులు. 


ఆమె ''ధీర సమీరే యమునా తీరే! అనే అష్టపదిని పాడి, అంగ, ప్రత్యంగ 
హస్త విన్యాసాలతో వివిధ భంగివులను (ప్రదర్శించి, చిరునగవులతో 
ముగించింది, 


సర్వేశ్వర గురువులు మౌనంగా అలా ఉండిపోయారు. 
“ఏమండి। మాట్లాడలేదు! - అంది మధుమతి, 


“బాగుంది. జగమెరిగిన నర్తకివి గదా!'' అంటూ తన గదిలోకి 
వెళ్ళిపోయారు గురుదేవులు. 


అంతా విస్తుబోయి చూస్తున్నారు. వురునాడు పాఠాలు 
ప్రారంభించబోతూ, “ఎలా ఉంది? నిన్నటి మధుమతి నాట్యం?” అని 
శిష్యులను (ప్రశ్నించారు గురుదేవులు, 'బాగుం'దని ఒకరు, “స్వర, జతులు 
అద్భుతం' అని ఒకరు, పరిపరి విధాల పలికారు. శిష్యుల నాట్య విచక్షణా 
జ్ఞానానికి నవ్వుకుని గురుదేవులు చెప్పటం ప్రారంభించారు. 'నాట్యానికి జీవం 
భావం. భావాన్ని (మింగే స్వర, జతులు- అంగ, (ప్రత్యంగ ప్రదర్శనావళులు 
అందులో చోటు చేసుకోరాదు, 


అనుకున్న భావాన్ని ఒక్క భంగిమతో చూపగలిగితే సంతోషిస్తాను, అదే, 
ఉత్తమ కళ అవుతుంది. భావ రహితమైన ఏ కళైనా (ప్రేత కళ మాత్రమే! 


2 


భావప్రకటనకు కన్ను ముఖ్యం. మధుమతి కళ్లలో జీవం లేదు. అంటే 
ఆమె చేస్తున్న నాట్యం భావరహితమై వివిధ భంగివులు, పదగతులు, 
విన్యాసాలతో నడిచింది. అంటే (ప్రేక్షకుల మెప్పు, చప్పుట్టు పొందాలనే అభిలాష 
మాత్రమే ఆమె హృదయంలో చోటు చేసుకున్నదని చెప్పక తప్పుదు, 


భక్తి గీతాలకు శృంగార చేష్టలు కామ(ప్రకోపిత విన్యాసాలు, ఎంతవరకు 
ఆమోదయోగ్యమో నేటి ప్రపంచానికి తెల్పవలసి ఉంది. 


చిదంబరంలోని నటరాజు ఆలయంలో ఉన్న శిల్పాలు - భరతుడు 
చెప్పిన- నాట్యశాస్త్రములోని 108 కరణములకు (౧౦౪68) ప్రత్యేక శబ్దార్ధ 
రూపాలు. అవి భంగిమలు మా(త్రమే. అవి మనము ఊహించు భావములకు 
అంగహారములుగా మాత్రమే ఉపయోగపడతాయి. మనము పట్టె భంగిమలకు 
(కరణములకు) సందర్పొచితమైన భానం ముఖ్యం. 

అజంతా, ఎల్లోర, నాగార్జున కొండల్లోని శిల్ప సంపదను చూసినప్పుడు 
బుద్దుని జీవిత విశేషాలు మనకు గోచరిస్తాయి. అవి సిద్దహస్తులైన శిల్పుల 
భావ పరంపరనుండ ఆవిర్భవించిన దివ్యాకృళులు. 

నిజమైన కళ అనగా (ప్రకృతి సిద్దమైన కళ, మనలో ఆవిర్భవించినప్పుడు 
అసంతృప్తికి తావుండదు. 

మన అంతరాత్మే మనకు సాక్షి. తృప్తిని (ప్రసాదించే ఏ కళైనా హృదయా 
నందదాయకమైన పరమ సత్యం అవుతుంది. 


అదే వేదాంతులు నిర్వచించే చిత్మళానందమయమైన సత్యం- శివం- 
సుందరం అనే [త్రితయం'', 


అంతలో ఒక విద్యార్ధి వేదం' అంటే ఏమిటని (ప్రశ్నించాడు, 


గురుదేవులు అతని ఆసక్తికి సంతోషించి “వేదం' అనగా విత్‌, అంటే 
తెలుసుకొనుట. దాన్నే జ్ఞానం అన్నారు. కనుక వేదం అంటే జ్ఞానం. 
జ్ఞానమును ప్రబోధించునది వేదం, 


నాట్యశా(స్త్రమును ''సంచమనేద'' మన్నారు. వేదాలు నాలుగు, అవి - 
బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఇదీ అలాంటిదే- 
అయిదన వేదం - అని వారి అభిప్రాయం, 


నాట్యవేద సంగ్రహము 


శో ॥ రసా - భావా- హ్యాభినయాః 
ధర్మీ - వృత్తి- ప్రవృత్తయః 
సిద్ధిః స్వరాః = తథాచ_తోద్యం 
గానం - రంగళ్ళ - సం(గ్రహః 


1, రసము 7. సిద్ది 

2. భావము 8. స్వరము 

3, అభినయము 9. ఆతోద్యము 
ష్‌ ney (వాద్యములు) 
5. వృత్తి 10. గానము 

6. ప్రవృత్తి 11. రంగము 


అను ఈ పదునొకండు విషయముల స్వరూపమే నాట్యవేద సంగ్రహము. 


1. రసము 


సామాన్యుడు ఒక విషయాన్ని అనుభవిస్తాడు, కవీ అనుభవిస్తాడు. లోక, 
శాస్త్ర పరిజ్ఞానంతో (ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాస దక్షుడైన కవి యొక్క 
హృదయం స్పందించి- రసము|[ద్రను పొందుతుంది. అతని రచనా 
ప్రాబల్యంతో తిరిగి (పేక్షకుని హృదయంలో రసం క్రిందికే పరివర్తనం 
చెందుతుంది. 


లౌకికంగా అనుభవించే విషయములు రస ముద్రలోకి తీసుకు 
వెళ్ళినప్పుడు సామాన్యుడి హృదయం స్పందించి అలౌకికమైన, మహా 
నందమును పొందుతుంది. దీనినే రసమన్నారు. 


4 


మానవుని హృదయంలో అనేకములైన భావములు ఉద్భవిస్తాయి. కొన్ని 
మనస్సులో పుట్టి అట్టే నశిస్తాయి. 


వురికొన్ని సర్వజనుల హృదయాలలో బలీయమైన వుద్రలతో 
శాళ్ళుతంగా నిలుస్తాయి. అవే నిజమైన రసములు, అందులో ముఖ్యమైనవి 
తొమ్మిది. వాటిని నవసరములు అన్నారు పెద్దలు. 


నవరసములు 
శ్లో॥ శృంగార హాస్య కరుణా: రౌద్ర వీర భయానకాః, 
బీభత్సాద్భుత శాంతొశ్ళ రసాః పూర్వే ప్రకీర్తితాః ; 


తొ॥ శ్ళంగార్మ హాస్య, కరుణములు 
రౌద్ర, వీర, భయానకములు 
బీభత్స, అద్భుత .శాంతములు 
అని రసములు వినుతింపబడినవి, 


ఈ నవరసములకు - (ప్రధాన కథల మూలమున తెల్సే సన్నివేశాలకు 
ఉదాహారణములు ; 


1. శ్రాంగారం 
పుట్టుక :- కోరిక 
న్థాయిభావం + రతి 
హస్తము :- అలపల్లవి 
రాధాకృష్ణుల (ప్రణయాం పవిత్ర (పేవుకు (ప్రతీక. వియోగ- 
సంయోగములు (పేమికుల ప్రణయ విహారం. అది (ప్రకృతి సిద్దం. 


బృందావనమున కృష్ణుడు, గోపికలతో రాసక్రీడ సలుపు సమయమున 
రాధ (ప్రవెళించి- 


తరుణ వయసులో తన్మయురాలై 
హృదయావేశము ముప్పిరిగౌనగా 
రాధకృష్ణుని కౌగలింపగా 
పకపక నవ్విరి గోపికలంతా 
రాధ ఖిన్నయై నిష్క్రమించి 


ఒక పూపొద చేరి పరితపిస్తుంది. కృష్ణుడు, రాధ కోపానికి కారణము 
గ్రహించి, సంకేత స్థలమున, రాధకొరకు వేచివున్నాడు. 


రాధ విరహతప్తడ్డై, కృష్ణుని జాడ తెల్పుమని, చెలికత్తెను వేడుకొనగా- 
చెలి కృష్ణుని గాంచి, రాధ వృత్తాంతము తెలియచెప్పింది. 


అంత కృష్ణుడు రాధను సహృదయంతో ఆహ్వానించగా- సఖి కృష్ణుని 
అనురాగ విశేషములను తెల్పి రాధాకృష్ణులను సంయోగపరిచింది, 
ఇది (ప్రతి ఒక్కని హృదయంలో మెదిలే (ప్రధాన శృంగార రసము, 
రాధాకృష్ణుల ప్రణయకేళి పాశవికమైనది గాక పవి(త్ర శృంగార రసమునకు 
(పతీక, 
2. వోస్టుం 
పుట్టుక : హాస్యం 
స్తాయిభావం ; హాసము 


హస్తము : హంసాస్యం 


మహాభారతంలో విరాట పర్వంలో ఉత్తరగోగ్రహణ సందర్భమున 
విరాట రాజు కుమారుడు ఉత్తరుడు. ''కౌరవ సైన్యమును హతమార్చి, 
గోవులను రక్షించి తెస్తాను. కాని అత్యుత్తను రథికుడనైన నాకు, సారథ్యం 
చేయువాడేడి? '' అని (స్త్రీగణముల ముందు |ప్రగల్బములాడి, చివరకు కౌరవ 
శీనను చూసి భయపడి, రథము దూకి, పొరిపోవుట హాస్యరస 'ప్రధానమగును. 


6 


3. వరుణ 
పుట్టుక ; దుఃఖము 
స్హాయిభావం * శోకము 
హస్తము : ముకుళ 
మన జాతిపిత, త్యాగమూర్తి, భరతమాత సంకెళ్ళను, శాంతసమర 
మహోద్యమమున, (తెంచి మనకు స్వాతంత్ర్యం సమకూర్చిన మహాత్ముడు 
గాంధితాత - తువాకి గుండుకు బలి కాగా ఆ మరణవార్తకు (కుంగిపోయి, 
లోకమంతా - మానవాళి - దుఃఖించింది. 
ఇది కరుణ రస (ప్రధానమైన కథాంశము, 
4. రొ(దం 


పుట్టుక : రోషము 
జ్ఞయిభావం : కోపము 
హస్తము ; శుకతుండ 
దక్షాధ్వరమును దర్శింపగ జని 
దక్షుడు చేసిన శివదూషణ విని 
సహింపజాలక చలించి సతి 
పరాభవాగ్నికి ఆహుతి కాగా 
తపస్సులో నున్న ఈశ్వరుని 
వామఖాగము చలించ 
విషయమును (గ్రహించిన శివుడు 
రు[దుడై, తన జడనుండి 
వీరభద్రుని సృష్టించి, దక్ష యజ్ఞమును 
ధ్వంసము చేయించెను, 
ఇది రౌ(ద్రరస (ప్రధానమైన కథాంశము. 


7 


5. నీరం 


పుట్టుక - ఉత్సాహం 
స్లాయిభావం : ఉత్సాహం 
హస్తము : (త్రిపతాకం 
మహాభారత యుద్దంలో అర్జునుడు లేని సమయమున గురుశ్రేష్ణుడు 
ద్రోణాచార్యులు, కర్ణ, కృతవర్మ, కృపాచార్య అశ్వత్తామ, దుశ్శాసనాది 
మహారథికులు కుట్రబూని, పద్మవ్యూహంలో ఒక్కుమ్మడి పైబడి- పసివాడైన 
అభిమన్యుని హతమార్చొడి సన్నివేశమున, అభిమన్యుడు చూపిన వీరోత్సాహం 
జగత్తును దిగ్భ్రాంతి గావించిన ఘట్టం అభిమన్యుని వీర విహారం. ఇది వీర 
రస (ప్రధానమైన కథాంశం, 
6. భయానకం 


పుట్టుక : భయానకం 

నాయిభావం : భయం 

హస్తం : కర్తీరముఖ లేక పతాక 

భస్మాసురుడు శివుని ప్రార్ధించి, తన హస్తము నెవని నెత్తిపై ఉంచునో 

అతడు భస్మవుయ్యేటట్టు వరమును పొంది తనకిచ్చిన వరమును 

పరీక్షించదలచి, శివునిపైనే ప్రయోగించ యత్నించాడు. శివుడు భయ 
కంపితుడై పరుగెత్తెను, 


ఈ సన్నివేళం భయానక రసమునకు ఉదాహరణ. 
7. బీభత్సం 
పుట్టుక ; విచారం 
స్థాయిభావం : జుగుప్ప (రోత) 
హస్తము - ఊర్లనాభ 


సర్వశక్తి సంపన్నుడనని గర్వించు హిరణ్యకశిపుడు, తనకు విరోధియైన 
విష్ణువును ధ్యానించే తన కుమారుడు [ప్రహ్లోదునిపై కోపోద్రిక్తుడై, అతనిని 
అనేక హింసలపాలు చేసాడు, (పవ్లాదుడు నిష్కల్మష హృదయంతో 
ఏకోన్ముఖుడై విష్ణువును ప్రార్థిస్తూనే ఉన్నాడు. 

““సర్వవ్యాపకుడని నీవు విర్రవీగే న హరిని ఈ స్తంభమున చూపగలవా?"' 
అని గద్దించి, తన గదతో స్తంభమున మోదాడు. 

విష్ణువు నరసింహ రూపమున దానినుండి వెలువడి, హిరణ్య కశిపుని 
వెంటాడి, పట్టి, గుండె చీల్చి, రక్తము (త్రాగి, ప్రేవులు హారంగా ధరించాడు. 


ఈ వికృత దృశ్యం బీభత్స రసమునకు ఉదాహరణ, 


శి. అద్భుతం 
పుట్టుక : ఆశ్చర్యం 
నాయిభావం : విస్మయం 
హస్తము : సందంశం 
బాలకృష్ణుని చిలిపి చేష్టలకు ముగ్గులై కుపితులై ఒకనాడు ఇద్దరు గోపికలు 


యశోద చెంత జేరి కృష్ణుడు వెన్నదొంగ వస్తాపహరుడని అతని చేష్టలను - 
దుయ్యబట్టి, చివరకు మన్ను తినుచున్నాడని చెప్పారు. 


అది విన్న యశోద కోపావేశమున కృష్ణుని దండింపబోయి, నోరు 
చూపమనగా ఆ బాలకృష్ణుడు తన నోరు తెరిచి, సకల (బ్రహ్మాండమును 
చూపగా, ఆమె- ఆళ్ళిర్య చకీత అయింది, 

ఇచట అద్భుత రస ప్రకటితం, 


9, భాంతం 


పుట్టుక : శాంతి 
న్ఞాయిభావం ; శమము 
హస్తము : బాంసపక్షం 


గురుదక్షిణకై తెగించి వినయశిలుడను విద్యార్ది, తొంబది తొమ్మిదిమంది 
నరులను సంహరించి, 99 వ్రేళ్ళను నరికి, వూలగా కట్టి ధరించి, 
అంగుళిమాలుడను నామమును సార్థకము చేసుకొన్నాడు, 


గురు శుళూష, లబ్ది కొరకు మరొకరిని సంహరించి, అతని (వ్రేలును 
నరికి మాలకు చేర్చవలసి ఉంది. 


ఈ దృఢనిళ్ళయంతో కడకు తన మాతృమూర్తి తల్లినే నరకబోవ, 
తథాగతుడు అడ్డుకొని తననే బలిగొనమని కోరాడు, 


అంత వి(ఖభాంతుడై, అంగుళివూలుడు బుద్దుని కాళ్ళపై బడి, 
వినయుశీలుడై బుద్ద భగవానుని (ప్రవచనము విని శాంత నిరతుడై 
బౌద్దుడయ్యెను. 

ఇది శాంత రసమును తెల్పు విచిత్ర గాథ, 

మానవుడు సంఘజీవి, 

సంఘ(శ్రేయస్సు కొరకు అతడు కట్టుబడి వుండక తప్పదా, 
(స్త్రీ- పురుషుల అనుబంధం (ప్రకృతిసిద్దం. కావున ;స్త్రీ- పురుషుల 
సన్నివేశమున నవరసముల ఆవిర్భావం: ఒక వివరణ, 
1. శృంగారం: 


(స్త్రీ- పురుషుల పరస్పరం ఆకర్షితులైన (ప్రీమకలాపాలను తెల్పునది 
శృంగారం. 
దీని పుట్టుక :- కోరిక 
ఇ్ఞాయిభావం '- రతి 
2. నోన్యం : 


(స్రీ- పురుషులలో ఒకరు ప్రేమించి, మరొకరు విముఖత చూపినపుడు, 
అది రసాభాసమగును. ప్రేమలో భ్రమించిన (స్త్రీ గాని, పురుషుడు గాని, 


10 


వేష భాష నటనల్లో తబ్బిబ్బులు కావటం వహాస్యాస్పదమవుతుంది. ఇది 
హాస్యరసం. 


దీని పుట్టుక :- హాస్యం 
స్థాయిభావం := హాస్యం 
3. వరుణ. 


(ప్రేమించు పురుషుడు విముఖత చూపు (స్త్రీని, లేక (ప్రమించు (స్త్రీ- 
విముఖత చూపు పురుషుని మరువలేక, తపించుచు మనోదౌర్చల్యమునకు 
కొరణమ్రైనప్తుడు దుఃఖితులగుదురు. ఇది కరుణ రసం, 


దీని పుట్టుక :- దుఃఖం 
స్థాయిభావం = శోకం 
4. రౌ(ధం : 
వెంటాడు పురుషుడు, నిరసించు (స్త్రీ చేత చెంప దెబ్బ తిన్నప్పుడు 
పురుషుడు రోషమునకు గురియై, కుపితుడై రుద్రుడగును. ఇది రౌద్రరసం. 
దీని వుట్టుక:- రోషం 
శ్ఞాయిభావం = కోపం 
5. వీరం. 
పట్టుదల వదలక సద్భావనతో పురుషుడు (స్త్రీని, లేక (స్త్రీ పురుషుని 
వశపరుచుకొనుటకు (ప్రయత్నించుట వీరరసమునబడును, 
దీని పుట్టుక :- ఉత్సాహం 
స్తాయిభావం :- ఉత్సాహం 
ఇచట పురుషుడు తాను (ప్రేమించిన (స్త్రీ కొరకు తన సర్వస్వము 
త్యజించుటకు సిద్దమగును. అట్లే (స్త్రీ తాను ప్రేమించిన పురుషుని కొరకు 


11 


తన సర్వము అతనికి సమర్చించుటకు సిద్దవుగును. అనగా హృదయ 
పూర్వకంగా సమర్పించు పవిత్ర (ప్రమకు ఇది తార్కాణం. 


6. భయానకం : 


చేసిన (ప్రయత్నం ఫలించక భీతి గొలుపు దుష్కార్యవలలకు 
పూనుకొనుట ( బలవంతపెట్టుట వంటివి) భయానకమగును. 


దిని పుట్టుక :- భయం 
సాయిభావం ;- భయం 
7. భీభత్సం : 


పరిస్థితులు విషమించి ఒండారులు అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు 
భీభత్సముగును, 


దీని పుట్టుక :- విచారం 
స్థాయిభావం :- జుగుప్పు (రోత) 
8. అద్భుతం గ 


(స్తీ పురుషులొండొరులు తమ తప్పిదమును తెలుసుకుని, అనుకొనని 
విధముగా (టమికులై కలిసి ఆనందమును పొందినప్పుడు అద్భుతమగును. 


దీని పుట్టుక :- ఆశ్చర్యం 
శ్ఞయిభావం ;- విస్మయం 
9. శాంతం. 


కలిసిన (స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములై, (ప్రశాంత జీవనమును 
గడుపునపుడు శాంతరసమగును. 


దీని పుట్టుక : శాంతి 
శయిభావం ; శమం 


12 


రసము వలన రసములు పుట్టుట 


1. శ్రంగారం వలన హాస్యరసం పుట్టును, 


2. రౌద్రం వలన కరుణరసం పుట్టును. 


3. వీరం వలన అద్భుత రసం పుట్టును. 


4. బీభత్సం వలన భయానకం పుట్టును. 


పరస్పర విరోధ రసములు 


1, శృంగారం _ 
2. వీరం ఆ 
3; రౌద్రం - 
4, హాస్యం - 
శ్‌ 


బీభత్సం 
భయానకం 


అద్భుతం 
కరుణం 


1 రసాః కార్యవశాత్సర్యే మిళంజ్యేవ పరస్పరం 
(ప్రథమం యో రసః ఖ్యాతః ప్రధానో భనిష్యతి॥ 


తా॥ అన్ని రసములు కార్యవళము వలన చేరుచున్నవి. వీటిలో తొలుత 
ఏ రసం స్పష్టమగునో ఆ రసము ప్రధానమవుతుంది. దీనినే అంగిరసం 


అంటారు. 


1. భానం 


మనస్సులోని దృఢ నిశ్చియమును వ్యక్తము చేయటం భావం అంటారు. 


నిర్వికారాత్మకమైన చిత్తంలో సుఖ, దుఃఖాలకు సంబంధించి కలిగే ప్రథమ 


వికారాన్ని లేదా చిత్తవృత్తి విశేషాన్ని భానం అంటారు. 


శో॥ విభావ శ్చానుభావళ్చ్ళీ సొత్వికో వ్యభిచారికః। 
ఏతే చతుర్విధా భావాః కథ్యంతే పూర్వసూరిభిః ॥ 


తా॥ 1. విభావ, 2. అనుభావ, 3. సొత్విక్క 4. వ్యభిచారి భావములు 


అని నాలుగు విధములుగా వీటిని పేర్కొన్నారు. 


13 


నేను నా చిన్నతనంలో అంటే నా పదవ ఏట కూచిపూడి వారి నాటక 
ప్రదర్శనం చూడటానికి వెళ్ళాను. ఆనాడు వారు “మోహినీ రుక్మాంగది' 


నాటకం ఆడారు, 


అందులో మన (ప్రఖ్యాత నర్తకులు, సినిమా దర్శకులు, స్వర్గీయ 
వేదాంతం రాఘవయ్యగారు మోహిని వేషంలో (ప్రదర్శించిన హావ, భావ 
విన్యాసాలు నన్ను ముగ్దుణ్లి చేశాయి. ఆ రోజే నా నాట్యకళకు అంకురార్పణ 
జరిగింది, 


ఆ ఘట్టం ఇప్పటికీ తలచుకొన్నప్పుడు నాకు మహానందమవుతుంది, 
అంటే సజీవంగా నటించి (క్రీ రాఘవయ్యగారు ఆ “మోహినీ” పాత్రకు 
జాన్నత్యాన్ని చేకూర్చారన్నవాట! ఆ అద్భుత సన్నివేశం నాట్యకళను 
అభ్యసించడానికి నన్ను (ప్రోత్సహించి, నేనొక కళాకారునిగా జీవించడానికి 
కారణమైంది, 


ఈ సన్నివేశానికి నాట్యశాస్త్ర పరిభాషలో విభానం అని ఏరు. 
రాఘవయ్యగారి మోహిని పాత్రను దర్శించడం వల్ల నాకు నాట్యం నేర్చుకోవాలి 
అనే భావం కలిగింది. అంటే ఆ మోహినీ నాట్యం దర్శించుట- విభావం. 


విఖావం - కారణం ; ఖావం - కార్యం అవుతుంది. 
విఖావం 2 విధాలు- 
1. ఆలంబన విభానం (ఆధారం) 
భావమునకు కారణమైనది. 
pa ఉద్దీసన విభొవం (వెలుగు) 


భావమునకు దోహదమిచ్చునది. నేను మోహినీ నాట్యం దర్శించిన రాత్రి 
నిద్రలోనే కలవరిస్తూ, కదలించే హస్త విన్యాసాలను చూసి, మా అమ్మ నద్ర 
లేపి “ఏమిటిరా, నిద్రలో కలవరిస్తున్నా''వని ఆదుర్చాగా అడిగింది. 


14 


అప్పుడు నేను- “అమ్మా! నేను నాట్యం నేర్చుకుంటానమ్మా'' అన్నాను. 
ఆవె వెంటనే “తప్పక నేర్యుకో బాబూ'' అని నన్ను బుజ్జగించి 
నిద్రబుచ్చింది. అంటే నా తల్లి చల్లని మాట నా భావానికి దోహదమై నన్ను 
ఉద్దీసింసజేసింది. 
2. అనుభొానం : 


'విభావం' కారణంగా హృదయంలో ఉదయించిన భావానికీ 
అనుగుణంగా శరీరం మీద వ్యక్తమయ్యే కటాక్షాది చేష్టలను అనుభావం 
అంటారు. అంటే మనస్సులో ఉదయించిన భావం ప్రయత్న పూర్వకంగా 
వ్యక్తం చేయబడేది “అనుభావం''. అంటే నేను నర్తకుళ్లో అనిపించు 
కొనుటకు నాట్యం అభ్యసించాలి అనే ప్రయత్నం అనుభావం. 


3. నొత్తొకో భాసర | 


సత్వమంటే మనస్సుకు సంబంధించిన విశేష స్థితిని తెల్పిది. భావతీవ్రత 
వల్ల మనస్సులో కలిగే మార్పులు దేహం మీద అప్రయత్నంగా వ్యక్తమౌతూ 
ఉంటాయి. 


ఉదా : రోమాంచాది అనుభవాలను సాత్విక ఖావములని అంటారు. 
4. సంచారి లేక వ్యభిచారి భావాలు: 


హృదయంలో ఉదయించిన భావం చంచలమెనదైతే సంచారి లేక 
వ్యభిచారి భావమని అంటారు. అంటే నేను నాట్యం నేర్చుకోవడమా? లేక 
మానడమా? అనే సందిగ్గావస్ట. ఇలాంటివి, 


దీనిని సముద్ర తరంగాలతో పోలుస్తారు. 
5. శ్ఞాయిభఖానం గ్‌ 
Deep rooted feelings or Permanent State 


మనస్సులో ఉదయించిన భావం రసస్ఫూర్తి పర్యంతం, స్టీరంగా నిలిచేది 


15 


స్థాయీోాభావం. అంటే భావానికి సంపూర్ణ స్టరత్వం కూర్చేది. 
ఉదా; నెను వర్తకునిగా స్థిరపడే వరకు నిలిచేది, 


శ్ర ॥ నిభావైరనుభావైశ్ళ భావసంచారి సాత్తికైః 
జనితో బోధి స్పీతో వృద్ద శృంగార ఇస్యతే॥ 
(భరతుని నాట్యశాస్త్రం) 


తా॥ తొలుత విభావముచే జనితమై, అనుభావముచే బోధితమై 
(తెలియబడినదై), సంచారి భావములచే స్పీతమై ( అతిశయించినద్దె), సాత్విక 
భావములచే వృద్దమై (వృద్ది పొంది) (ప్రకాశించేది శృంగారం. 


ఇళ్లు తక్కిన రసములున్నూ. 
F; శ్లోంగార రన విభావములు 


ప్రియజన సాంగత్యము, ఉద్యానవన విహారం, సంగీత, సాహిత్య గోష్టులు, 
సినిమా, నృత్య, నాటక (ప్రదర్శనలు మొ॥నవి. 


2. అనుభనాొలు 


నేత్ర, ముఖ వికాసం, చిరునగవుతో మధురంగా మాట్లాడుట, 
సుందరంగా అవయవములతో అభినయించుట అవ్యక్తమైన ప్రేమ అనవచ్చు. 


3. సంచారి లోకో నభిచారి భావాలు 


విభావ, అనుఖావ, సొత్విక భావములచే వెంట వెంట ననుసరించి, 
సహచరులుగా బుట్టునవిగా సంచారి లేక వ్యభిచారి భావములనబడును, 


లజ్జ, స్మరణ, సంతోషం, చంచల స్వభావం, ఉన్మాదం, భయం, 
కిం, చంచల స్వభావం మొదలగునవఎ శృంగార రస (ప్రధానమైనవ, 


ఇవిగాక భరతుడు చెప్పునవి ; 


నుప్పుదినూడు. 


16 


~ om A 


10. 


Il: 
12. 


13. 
14. 
l=; 
16. 


నిర్వేదము 


శ్రను 


దైన్యం 


జాడ్యము 


mn 


గర్వము 


ఆవేశము 


ధృతి 


| 


దేనియందు నిచ్చ లేకుండుట, 


విరవోదులచే చెవుట పొడమునంత మనళ్ళరీర 
వేదనలు. 


మనస్తాపము. దినత్వంచే మదనాదులను 
(ప్రార్ధించుట. 


ఏమియును తోచకుండుటు. 
శకి తగి బడలిక గలులు. 

—0 గి 1 
చం(ద్రాదుల జూచి భయపడులు, 


తన యిష్టము సిద్దించునో లేదో యని 
సంశయించుటు 


దుఃఖము, మన్మథ జ్వరముచే గలుగు విశేష స్థితి 


విరహ తాపమును భరించలేక మదనునిపై గలుగు 
కోపము. . 


తనతో సరివారెవరని యొరుల నిందించి తన్ను 
బొగడుకొను చితౌన్నత్యం. 


ఇస్టానిష్ట్ర ప్రాప్తి వలన గలుగు మనస్ఫం[భ్రమము. 


మనమున కృతార్హత్వమును చెందుట ( సంతృప్తి) 
సంతోషం, 


పూర్వమనుభవించిన దానిని తలచుకొనుట. 
రాగ, ద్వేష జనిత చేష్థాద్వవస్థ, 

తనకు ఎగ్గు గలిగినచో గలుగు కోపము, 
మనోభావ (ప్రకాశకమైన ఆకారమును మరుగు 
పబచుట ( తప్పిదమను కప్పిపుచ్చుటు, 


17 


1! 
18. 


19, 


20, 


Zl, 


22: 
FIL 
24. 
25, 
26, 
27. 
28, 
29, 
30. 


31. 
JZ; 


33, 


(తప :- మనస్ఫంకోచము 
నిషొదము :- వివిధోపాయ భంగము వలన కలుగు వేదన. 


నుదను _:- మద్యపానము వలనను, విశేష సంపత్రాప్తి వలనను 
గలుగు అహంకారము. 


బొత్సుక్యము: - సందర్భమున క్షమించుట లేక జాగు నోర్వజాల 
కుండుట, 


మతి :- అర్ధమును వ్యాఖ్యానించుట, సంశయమును 
పోగొట్టుటు. 


మోహము :- మూర్చ, నేలమీద పడుట. 

నిద్ర := చిత్తనిమీలితము. (మానసిక విశ్రాంతి) 
బోధము :- మేల్కూనుట, 

నుతి :- మరణోద్యోగము (చావు). 

ముదము :- ఇష్ట(ప్రొప్తీ వలన గలుగు సంతోషము, 
ఆలస్యము :- చేయదలచిన కార్యమందు జాగు చేయుట. 


వితర్కము :- సందేహ బాహుళ్యము (విమర్శ). 


సుస్తి :- అతి నిద్ర. 
అసూయ :- ఒరుల అతిశయత్వవుంను జూచి సహింప 
కుండుట, 


అధ్వాహము: - ఇష్టసిద్ది కానందున దానినే చింతించుట, 
(భముము :-చేతనాచేతన జ్ఞానము లేక ముచ్చటించుట, 
అసస్మృతి : - మన్మథావేశముచే గలుగు విపరీత వికారము. 


18 


శృంగారాది నవరసములకు సంచారి లేక 
వ్యభిచారి భానములు సందర్భము ననుసరించి యుండును. 


1, భ్రంగారం i= 


శృంగార రసమందు సమస్త సంచారి భావములు సందర్భము ననుసరించి 
యుండును. 


2, వోనుం ట్‌ జా 

శ్రమము- చపలత - నిద్ర- స్వప్నము -గ్గాని - శంక- అసూయ - 
అవహిత, ఇవి హాస్యరసమున గలిగి యుండును. 
3. కరుణ భా 


దైన్యము- చింత- గ్లాని- నిర్వేదము - జాడ్యము - స్మృతి వ్యాధి, ఇవి 
కరుణ రసమున గలిగి యుండును. 


4. రౌ(దం foe 


హర్షము - అసూయ - గర్వము - ఉత్సాహము - మదము - చపలత 
- ఉగ్రత్వము. ఇవి రౌద్రరసమున గలిగి యుండును. 


5, వీరం 2 - 


అమర్షము - బోధము - వితర్శము - వుతి- ధృతి - క్రోధము - 
అసూయ - సమ్మోహము - ఆవేగము - హర్షము- గర్వము - మదము - 
ఉ(గ్రత్వము. ఇవి వీర రసమున గలిగి యుండును. 


6. భయానకం :- 


త్రాసము - మరణము - దైన్యము - గ్లాని. ఇవి భయానక రసమున 
గలిగి యుండును, 

అపస్మారకం - విషాదము - భయము - రోషము - మృతి - మదము 
- ఉత్సాహము, ఇవి బీభత్స రసమున గలిగి యుండును, 


19 


8, అద్భుతం = 


ఆవేగము - జడత - మోహము - హర్షము - విస్మయం - స్మృతి. 
ఇవి అద్భుత రసమున గలిగి యుండును, 


క, శాంతం = 


ధృతి (సంతృప్తి) సంతోషము. 


4. సాత్విక భావములు 
(ఇవి ఎనిమిది) 

శో స్తంభ ప్రళయ రోమాంచాః 

'స్వేదో వైవర్ణ్గ వేప థూః 

అశ్రు వైస్వర్య మిత్య స్మాః 

సొత్వికాః పరికీర్తితాః॥ 

1, స్తంభము :- మ్రూన్సాటు (ఏమియు తోచకుండునట్లు) 
2. ప్రళయము :- మూర్చ (అతిమోహముచే గలుగునది) 
3, రోమాంచము :;- గగుర్పాటు 
4. స్వేదము :- చెమటబోయుట 
ఏ. వైవర్ణము :- తెల్ప్లబో వుట 
6. వేపథువు :- వణకుటు 


7. అ(శువు :- కంట తడబెట్టుట 


8. వైస్వర్యము :- గొంతు బొంగురుపోవుట (గాడ్గదికము, 


20 


ఇలా మానవ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిశీలించి 
చూసినప్పుడు మనకు విభావ- అనుభావ - సాత్విక - వ్యభిచారి - సాయి 
భావములు గోచరిస్తాయి. అలాగే నవరసములకు అన్వయించుకోవచ్చు. 


శ్రుంగార రసము 
1. (స్త్రీ పురుషుల సన్నివేశం :- విభావం 
2. ఇరువురి చూపుల సంయోగం 


వలన వారి హృదయంలో 
ఉదయించినది - 


అనుభావం 


కలుగు మానసిక వికారం - (ప్రేమ 


4. ఉదయించిన భావం - సిగ్గు బిడియం 
శంక, భయం, చింత దుఃఖం మొ 
మానసిక వికారములకు గురియ్లైతే 


వ్యభిచారి 
లేక సంచారి 


3. ఒండొరుల ఆకర్షణ తీవ్రమ్రైనప్త్పుడు | సాత్విక భావం 
| భావములు 


5. అట్టుగాక హృదయంలో - 
జనించిన (ప్రేమ) భావం స్థాయిభావం 
రసోదయ పర్యంతం స్థిరంగా అంటే 
(రతి) సంభోగం వరకు నిలిచేది 


రౌద్ర రసము 


దక్షయజ్ఞవలనకు విచ్చేసిన సతీదేవి తం(డ్రీచే అవవూనితయ్భై 
ఆత్మాహుతి చెందగా, యోగ సమాధిలోనున్న ఈశ్వరుని వాముభాగం 
చలించినది. అంత ఈశ్వరుడు దివ్యదృష్టితో జరిగిన వృత్తాంతమును 
గమనించి, క్రోధావేశుడై, రుద్రుడై, వీరభద్రుని సృష్టించి, అతని మూలమున 
దక్షయజ్ఞమును ధ్వంసము చేయించెను, 


21 


1. యోగ సమాధిలోనున్న ఈశ్వరుని వాముభాగం 


చలించుట - ఏభావం 
2. నతీదేవి ఆత్మాహుతిని తెలుసుకొనుట - అనుభావం 
3. ఆవేశపడి కోపోద్రిక్తుడై రుద్రరూపం దాల్భ్బుట - సాత్వికం 


4. ఎరభోద్రుని సృష్టించి పంపుట - సంచారి లేక వ్యభిచారి భావం 


5. దక్షయజ్ఞమును ధ్వంసము యులు. స్థాయిభానము 


ఇలా నవరసములకు తగిన సన్నివేశములను ఊహించి సమన్వయ 


పరచవచ్చును. 


ఇవి పద్దెనిమిది : 
1. భావము 
మోసము 


5, మాధుర్యము 


6. ధైర్యము 


₹:వీబ్రమము 


శృంగార చేష్టలు 


*- యౌవనాంకురంతో పాటు కలీగే మనోవికారం. 


ఫ్‌ - (భూవిత్షేపాదులతో కొంచెంగా భావాన్ని 
వ్యక్తపరచడం. 


*- అదే భావాన్ని సుస్పష్టంగా వ్యక్తపరచడం. 
;- ప్రియుని జూచి ,స్తీకి కలుగు తాతా). లిక 
|e Cy - 
చేష్ట ముఖ, నేత్రాది భంగిమలు, ఆకార 

వికారములు, 


అన్ని పరిసష్టతఠంలలోనూ ఒకే రీతిగా 
రామణీయత కల్లి ఉండటం. 


;- అతి మోహము కలిగినను గుణశీలాదులను 
అతి(క్రబుంచకుండా ఉండటం, 


:- (పఏయుని యందే ఉండు తలంపు చేత 
భూషణాదులను వ్యత్యస్తముగా ధరించడం. 


22 


8 


లీల ;- వాక్కులు, గమనము, చేష్టల ద్వారా ప్రియుని 


అనుకరించడం, 

9. కిలికించితము :- రోషము, కన్నీరు, హర్షము (తత్తరపాటు), 
భీతి మొదలగునవి సంకరమై వ్యక్షమవడం. 

10. మొట్టాయితము :- ప్రియుని గూర్చి తన్మయత్వంతో వినడం, 

11. అలితము = సొగసగు దేహ విన్యాసము, 

12. విచ్చిత్తి ;- స్వల్ప భూషణములు ధరించినప్పుటికీ అతి 
రమ్యంగా నుండటం, 

13. బిబ్బోకము :- ఇష్టమైన విషయంలో కూడ అనాదరాన్ని 
చూపి గర్వమభినయించడం. 

14. విహృతము _ :- ప్రాప్తం బైన కాలమున లజ్జించి (కియలచే 
తెల్తు)ఢం, 

15. చకితయు '-మౌధ్యముచే భయపడటం, 

16. హసితము _:- సంతోషము వలన కలుగు నవ్వు వలన 
(ప్రకాశించడం. 

17. కుట్టమితము :- సురతానందము చేత దంతక్షతాదులను 
గుర్తెరుగక పోవడం. 

18. కుతూహలము :- (పయవిషయక మోహచాపల్యం, 

శ్రంగారనున స్ర్రలయందు కలుగు దశావప్టలు 

1. చక్షుఃప్రతి ;- (ప్రియుణ్లో ప్రీతితో చూడటం, 

2. చింత న్‌ా (ప్రయ సంఘటన విషయకచింత. 

3. సంస్కృతి :- ప్రియుని తదేకముగా ధ్యానించడం, 

4. గుణకీర్తన :- (ప్రియుని గుణములను కొనియాడటం. 


23 


5, అరతి :- ప్రియుని పట్ల మోహము వల్ల దేనియందును 


ఇచ్చు లేకపోవడం. 

6. తాపము :-మోహమున తపించిపోవడం. 

న లజ్ఞాత్యాగము te (అయుని యందు కలుగు వెళూహవయు 
అతిశయించి చెప్పుక్‌ నటం. 

8. గమనము :- [ప్రియుని వద్దకు తానే పోవడం, 

9, మూర్చ :- అతి మోహము వల్ల మూర్చిల్లడం. 

10. ధన్యత ;- ప్రియసమాగమము వల్ల కలిగే ఇష్టసిద్దిచే తృప్తి 
పొందడం, 


24 


వ్ర :- 
అభినయానికి ముఖ్యం 
1. హస్తము 
2. కన్ను 
భాస్త భేదములు: 3 
1.అసంయుత హస్తములు 
2. సంయుత హస్తములు 
3. నృత్య హస్తములు 
1. అసంయుత హస్తములు; 27 
శ్ల్‌॥ పతాక స్త్రిపతాకో అర్ర పతాకః కర్తరీముఖః 
మయూారశార్త చం|(ద్రశ్సాప్యరాళః శుకతుండకః 
ముట్లు శిఖర కపిత సూచ్యాస్యః కటకాముఖః 
బాణస్సర్శశిరః పద్మకోశో మృగశిరస్తథా 
లాంగూల సింహ వదనళ్ళతురశ్సాల పల్లవః 
హంసాస్యోభ్రమరోహంస పక్ష సందంశ ఇత్యపి 
ముకుళ స్తామ చూడళ్ళకథితాః అసంయుత హస్తాః! 
ఏతే సప్త వింశతి హస్తాః పూర్వాచార్యోదితాః॥ 


1. పతాకము 9. ముకు 

2. త్రిపతాకము 10. శిఖరము 

3. అర్హపతాకము 11. కబత్జ్గము 

4. కర్తరీ ముఖము 12. సూచీముఖము 
వ. మయూరము 13. కటకాముఖము 
6. అర్హచంద్రము 14. బాణము 

7. అరాళము 15. సర్పశిరము 

రి. శుకతుండము 16. పద్మ కోశము 


25 


17. మృగశీర్షము 23. (భమరము 


18. లాంగూలము 24. హంసపక్షము 
19. సింహవదనము 25. సందంశము 
20. చతురము 26. ముకుళము 
21. అలపల్లవము 27. తామచూడము 


22. హంసాస్యము 
అను యీ ఇరువది ఏడు అసంయుత హస్తములు పూరాషచార్యుల చేత 

చెప్పుబడినవి, 

1, పతాక హస్తము 
(పతాకము అనగా జండా) 
అధి దేవత: పరబ్రహ్మ 

నినియోగం: నాట్యారంభము, మేఘము, పండితుడు, 
రాత్రి, కుచ స్థలము (జౌమ్ము), నది, దేవతా సమూహము, ఉద్యాన 
వనము, అశ్వము, యోగ్యము, దుఃఖము, నీడ, నమస్కారము, ద్వీపము, 
వెండి నాణెములు, బాండము, వాయువు, శయనించుట, వెళ్లే ప్రయత్నము, 
నీడ, అనుగ్రహం, ఎ(ర్రని ఎండ, చల్లదనము, పాదము, నుదురు, తలుపులు 
తెరవటం లేదా తట్టటం, ఏడు విభక్తులను చెప్పుట, అలలు, వీధిలో 
ప్రవేశించుట, సమత్వం, గంధాదులు పూసుకొనటం, “నేను'' అనటం, 
శపథం, తూష్టీం భావం (మిన్నకుండటం), ఆశీర్వాదం, రాజ శ్రేష్టడనటం, 
డాలు, చెంపపెట్టు, అక్కడనే అక్కడనే అనటం, సముద్రము, మంచి 
పనులని చెప్పటం, ముందుకు పోవడం, కత్తియొక్క రూపం నిరూపెంచుట, 
తుడవటం, కల్లాపి చల్లటం, తటాకం (చెరువు), జయము, భయము, 
నినయము, నిర్భయము, సైన్యము, కప్పుకొనుట, రక్షించుట, భూమి 
తళతళనును మెరుగు, సూర్య, చం(ద్ర, అగ్ని, సౌందర్యము, తొందర, 
మెల్లన, యుద్దము, సమూహము, గొడుగు, ధిక్కార, అహంకార, 





26 


శ 


ఎనోవికారనులు, తొండము, రాళ్లు, వాద్యము, తిథి, వారము, అయనము 
ఉతరాయణం- దక్షీణాయనములు) , నెలలు, సంవత్సరములు, దిక్కులు, 
స (ప్రవాహము, పాపపుణ్యములు, విరోధము,  కపోలము 
(చెక్కిలి), నడుము, గోడ, పరబ్రహ్మ, దట్టము, విద్య, క్షమించుట, 
ఓర్పు, కొగిలి, ఓదార్భుట, వెతుకుట, మ వానియురిదు, 


నలా. 


te 


2. (తిసతాక హస్తము 
అధి దేవత: శివుడు 

వినియోగం: విష్ణువు, రాజు, దేవేంద్రుడు, వజాయుధం, 
( దేవతల కిరీటం, వంశము, వాహనము, వృక్షము, నెరసిన 
వెంట్రుకలు, మొగలిపూవు, కోపము, అరణ్యము, భయ, 
వీరరసములు, కేశ సమూహము, క్రింది పెదవి, అరటిచెట్టు, ఎరుపు 
వర్గము, ఊర్ద్వ పుం[డ్రము, తరుణి బాష్ట్రము, ఈగ, స్టాణువు, నిష్టురము, 
శాపము, తుమ్ము, కడగంటి చూపు, తాపము, మంగళవారము, ప్రతీపమను 
అర్జాలంకారము, ఓడ, ముల్టు, గోళ్లు, దీపం, పావురం మొ॥ వాని యందు, 





J అర్ద పతాక సాస్తము 
అధి దేవత: శివ, కేశవులు. 
et వినియోగం: ఇద్దరనుట, చిగురుటాకు, ఫాలము (నుదురు), 
FPF అంపము, పలక, ఒట్టు, ధ్వజ గోపురము, కొమ్ము, చాకు, 
గోమేధికము. (పసుపువన్నె గల రత్నము) యుక్తి, నదియొక్క 
ఉభోయతీరములు మొ॥ వానియందు. 


gy అధి దేవత: (శ్రీమహావిష్ణువు 
నియోగం: దాంపత్య వియోగం, ఏకశయ్యా వియోగం 
(చెరియొక వైపు పరుండుట), జింక, చమరి మృగం, కారెనుపోతు, 
మొసలి మెరుపు, కపటము, వేగము, మనోవికారము, భయము, పర్వతము, 


వ 4. కర్తరిముఖ హస్తము 


2 


దొంగిలించుట, మరణము, లత్తుక పూసికొనుట, వెంట్రుకలు, నింద, 
వేగిరపాటు, పక్షులు, బీభత్సరసము, కత్తిరించుట. మొ॥ వానియందు. 


5. నుయూర హస్తము 
]  (మయూరము అనగా నెమలి) 


క) S| అధిదేవత: ఇం(ద్రుడు 
వినియోగం: నెమలి, తీగ, హారము, ఇంద్రనిలమణి, 


విద్యాథరకులము, షడ్డ స్వరము, ముంగురులు దిద్దుటు, 

తిలకము దిద్దుట, (ప్రసిద్ది, శాస్త్రమును వ్యవహరించుట మొ॥వానియందు, 

6. అద్ర చం(ద హస్తము 

(అర్హ చం(ద అనగా చం(దవంక) 

అధిదేవత: ఈశ్వరుడు 

వినియోగం: అర్హ చంద్రుడు, మెడపట్టే గెంటుట, 
భల్హాయుధము, దేవతాభిషేకము, కంకణము, కంఠము, 
విస్మయము, అంకుశము, వెన్నెల, కాముకుడు, చింత, అవయవములను 
పిసుకుట, చెక్కిలి, చెంబు, మోయుట, (ప్రొకృతులకు (పామరులకు, 
నీచులకు) నమస్కారము, నుదురు, పరాజ్ముఖము (పెడముఖము), వీపు, 
అపరాధ నిరూపణము, పొదము, గరుత్మంతుడు, సగము, మృగము, 
కుండలములు, శత్రువు, చంద్ర కాంతము, పిరుదులు, జడ, చంకలు, 
మోకాలు, అంకురము, (మొలక) సిగముడి, పరిశు(భ్రము, అద్దము, ఏమి? 
మొు॥వానియందు, 





ad గా | 
ge అధి దేవత: విష్ణువు 
నినియోగం: అవృుతము, విషము త్రాగుట, ఆపోళశనము, ఉత్సాహము, 
కోభ, జుట్టుముడి చూచుకొనుట, శౌర్యము, బొమముడి, పరాజ్ముఖము, 
రూచిమొరుడను నాయకుడు (శృంగార నాయకులలో నొకడు), రుచులు, 


28 


గడియారము, భూమి చివరి భాగము, చేయదగినపని, గట్టిమాట, 
ప్రతిబింబము, మౌనము, వాసన చూచుట, అందము, యోగము, 
మౌనము, ఆశీర్వచనము మొ॥ వానియందు. 


8, ఛుక తుండ సొస్తము 


ప అధి దేవత: మరీచి 

ల్‌ వినియోగం: ఈటె, చిలుక, మర్మముగా మాట్లాడుట, 

ఎరుపురంగు, (బ్రహ్మాస్త్రము, కాంతి, బాణము, పక్షీ భూమి, 
తిరస్కారము, గోరువంక, పిట్ట, నీవు-నేను అనుట, తేలు, 
తాబేలు, ముఖస్తుతి, ఆత్మస్తుతి, ఉత్తమ- మధ్యమ- అధముల మౌటలు, 
జూదము, పాచికలు ఆడుట, కోరిక, భయము, వంశము, దేవజాతి, 
రౌద్రరసము, తామరతూడు, భవిష్యదర్థ్గము, ఆలోచన. వ్యాళీ నాట్యము, 
(నాట్య భేదము) ప్రారంభించుట, నాట్యము ముగించుట, 
పంచమస్వరము, పొంచాలపురుషుడను శ్రంగార నాయకుడు మొ వాని 





యందు, 


9. ముష్టి హస్తము 

అధి దేవత: వీరభద్రుడు 

వినియోగం: స్థిరత్వము,  స్టైెర్యము, మల్లయుద్దము, 
గంటను పట్టుకొనుట, శీఘ్ర గమనము, తొడలు పిసుగుట, తేలిక, 
అవమానము, ఆకర్షించుట, డాలు- ఖడ్గము, కుంతము (ఈటె) మొ॥లగు 
ఆయుధములు ధరించుట, భద్రుడను శృంగారనాయకుడు, నడుము, 
క్రోధము, చిహ్నము, మూర్చుడు, లోహము, (త్రాసు, పూలగుత్తి, గడ్డము 
మొ॥వానియందు. 





10. శిఖర సొస్తము 
అధిదేవత: మన్మధుడు 





| వినియోగం: తాను, నిశ్చయము, కాదనుట, స్తంభము, 

Se ల 

=) గంటు, మన్మథుడు, ధనుస్సు, ఫ్రరత్వము, శిఖరము, బె ట్టు, 
29 


దత్తుడను శృంగార నాయకుడు, వినాయకుడు, ముని, ఈశ్వరుడు, 
యముడు, బోయవాడు, ధ్వజము, గంభీరము, సంతోషము, గు(ర్రపు 
కళ్లెము, భల్లము, గుద్రలి శక్యాయుధము, సరసము, నిళ్ళలము, పితృ 
తర్పణము, నాలుగను సంఖ్య, కపటము,కృశించుట, ఇష్టము, గౌరి, 
కుటుంబపోషణ, ఆప్పుడు, ఏమి? అనుట, వృషభరాశి, బృహస్పతి, 
గురువారం మొ॥వాని యందు. 
11. కపళ్లు హస్తము 
అధి దేవత: బ్రహ్మ 
వినియోగం: పార్వతి, లకీ, సరస్వతి, ధూప, దీప, 
పూజలు, గద, అంకుశము, అస్త్రము, చక్రము, జపమాల, 
వజ్రాయుధ ధారి యగు ఇం(ద్రుడు, పుచ్చుకొనుట,  నిశ్ళలముగా 
యుండుట, కవ్వపుత్రాడు లాగుట, నటుడు తాళము పట్టుక్‌ి"నుట, 
పమిటచెంగుపట్టుకొనుట, పడవ, ఓర్చు, మోహము, విసరివేయుటు, 
(ఎగురవేయుటి, వాసన చూచుట, మునీశ్వరుడు, పుట్టుక, మేఘము, 
గౌరవర్గము, సంతోషము మొ॥వాని యందు. 
| 12. సూచిముఖ హస్తము 
శక. అధి దేవత: విశ్వకర్మ 
Ye వినియోగం:  ఏకసంఖ్య, బాణము, సూర్యుడు, 
Pw పరబ్రహ్మ, బ్రహ్మ, దేవుడు, పట్టణము, లోకము, అలాగే 
అను అర్థము, ఏదియో అది అను అర్థము, భయపెట్టుట, 
దిక్కులు, ఉదయము, అస్తమయము, చక్రము (త్రిపుట (తిరుగుట), 
రక్షించుట, సత్యవాక్కు, వెయ్యిసంఖ్య, నూరుసంఖ్య, కోపము, భూమి, 
నాశనము, (బాణము లేక ఎముక) (వ్రాయుట, సూది, కృశించుట, 
తామురతూడు, చిత్రము, నిర్ణయము, మనస్ఫూచన, నీచులను చూపుట, 
వినుట, మోసము, లెక్క.బెట్టుట, బుద్ది గుణము, కనుబెౌవమలు, ఘటిక 
(గడియ), నాభి మొ॥వాని యందు. 


~~ 


30 


13. కటకాముఖ హస్తము 

అధి దేవత: (శ్రీరాముడు. 

నినియోగం: గుజ్జపు కళ్లెము పట్టుకొనుట, పండ్లు 
తోముకొనుట, వింజామర- విసనకర్ర, గొడుగు, 
గంధము-హారము, పూలమాల, అద్దము వినిని ధరించుట, 
తొంబూలమిచ్చుట, ఆట(్రదెశము, నృత్యాంతము, బాణముసంధించుట, 
ఇం(ద్రనీలమణి, పూవులుకోయుట, భేరి వాయించుట, మర్యాద మొ॥వాని 
యందు, 





14. బాణ హస్తము 
అధి దేనత: కుమారస్వామి 
వినియోగం: వెంట్రుకలు దిద్దుకొనుట, సంధినృత్యమను, 
నాట్యవిశేషము, నాగలి ధరించుట, ఆరు అనుసంఖ్య, గొడుగు 
కొంటె వాని తనము, నఖక్షతము, చెవుట తీయుట, పర్వత 
మెత్తుట మొ॥వాని యందు. 





15. సర్పుశిర హస్తము 

అధి దేవత: శివుడు 

వినియోగం: గంధము, పొము, పొట్టువాడు, కుంకుముము, 
బురద, కుస్తీపట్టుట, మంచిమాట, నీళ్ళు మొదలగువానిని 
త్రాగుట, దేవ-బుషి తర్పణము, ఇల్లు, యాచించుట, 
లాలించుట, కన్నీరు తుడుచుకొనుట, ముఖము కడుగుకొనుట, పసిబిడ్డ, 
కొంచెము, శోషణము (వేగించుట) వంగుట, జుట్టుముడివేసుకొనుట, 
సిగ్గు దోషము లెన్నుట, గూఢార్టము, అయ్యోయనుట, చిత్రము, 
గంధపుపొడి చల్చుట మొ॥వాని యందు. 


f 16. పద్మకోశ హస్తము 
అధి దేవత: భార్గవుడు 





td 
వినియోగం; కమలము, ఘంట, బంతి, అద్దము, 
చకోరము పాముపుట్ట కొప్పు, గుండ్రని వస్తువు, 


31 


రథచ(క్రము, వికాసము, మామిడ పండు, పూలవర్షము, చెంబు, కొబ్బరి 
బొండము, పూమొగ్గ, కొండగోగు, తీగెలు మొ॥వాని యందు. 

17. మృగశిర్ణ హస్తము 

అధి దేవత: శివుడు 

వినియోగం : పసిబల్లలు, కన్యక, వాదము, 
సంతోషము, ప్రత్యక్షముచేయుట, ఆవులు, చెమట 
తుడుచుకొనుట, వస్త్రము, శరీరము, గొడుగు పట్టుకొనుట, గుర్రము, 
పైరు, గృహము, పక్షి ముక్కు, గంధము మొదలగునవి పూయుట, 
సోపానము, శాంతము, సమానము, గోడ, పుణ్యము, మృగముఖము, సిగ్గు, 
చమత్కారము, సంజ్ఞ, రంగవల్లి (ముగ్గు), ఇష్టము, నేను అను అర్థము, 
ఎద్దు, సరిగమపదని'' యను సప్పస్వరములందలి “గి అను 
స్వరగాంధారము, శిన్నిము, తెర, పలుచుట, జింక మొ॥వాని యందు, 





18.లాంగూల హస్తము 
అధిదేవత: విష్ణువు 
వినియోగం: సూగుత్తి, పండు(గజ్ఞ) కింకిణి, 
గుండ్రని వస్తువు (గోలి), చాతకపక్షి చకోరపక్షీ వక్క, 
నిమ్మ, నేరేడు, (ద్రాక్షపండ్లు, వడగండ్లు, కరక్కాయ, మితభోజనము, 
పగడము, గడ్డము పట్టుకొనుట, రుద్రాక్క పుష్యరాగమణి, నక్షత్ర 
సముదాయము, సీసము, (ప్రశస్తము మొ॥వానియందు. 
; 19. సింహ నదన హస్తము 
అధిదేవత: శివుడు 
వినియోగం: సింహము, _ చిరునవ్వు, సువాసన, 
స మంగళస్నానము, హోనుము, వైద్యము, నీతి, మోక్షము, 
సంధానము, దర్భను కదిలించుట, శుద్దిచేయుట, ధైర్యము, 
వంటకము, వ(జ్రమణి, కంచు, గాంధారము, సింహాసనము, జపమాల 
ధరించుట. ఉప్పు, చెవి, గున్న ఏనుగు మొ॥వాని యందు. 






32 


20. చతుర హస్తము 
అధిదేవత: గరుత్మంతుడు 

వినియోగం: నుదురు, చెక్కిలి, చిన్నపిల్ల, 
నేర్పరితనము, చూపు, అద్దము, నెయ్యి, నీలము, మొదలగు రంగులు, 
రత్నములు, తేనె, నూనె, కస్తూరి, పంచదార, బురద, పదునారేండ్డు (స్రీ, 
ముఖము, చెవికమ్మ, మర్మము గల మాటలు, కొంచెనును అర్ధము, 
ఇం(ద్రనీలమణీ, బంగారము మొ॥ వానియందు. 





21. అలసల్లన హస్తము 

అధిదేవత: సూర్యుడు 

నినియోగం: వస్త్రము, సొమ్ములు, మాధుర్యము, 
నెన్న, శిరస్సు, వికసించిన, కమలము, సాధువాక్యము, దుర్గ (పార్వతి), 
అందము, మేడ, పట్టణము, విరహము, తాళ ఫలము, కిరీటము, వృక్షము, 
ధనము, స్తనములు, చాళీయ నాట్యము, జడ, కొప్పు, సూర్యకాంతిమణి 
-మొ॥వాని యందు , 

22.హంసాస్య హస్తము 

అధి దేవత: (బ్రహ్మ 








భో వినియోగం: అదియే నేను అనుభావము, శోధించుట, 
We మాలిక ధరించుట, గీతలు, చిత్రలేఖనము, సంగీతము, 
లాస్యము, కాటుక, అలచంద ధాన్యము, సత్యము పలుకుట, 
అర్థము చెప్పుట, లక్ష్యము, నఖము, నఖ క్షతము, చిరునవ్వు, దంతక్షతము, 
నిషము, ముత్యము, జలబిందువు, నల్లి, దోమ, చలి, ఈగ, నూగారు, 
తుమ్ముట, క్షణకాలము, (త్రాసు, జందెము, గగుర్పాటు, సన్నని వస్తువు 
లేదినుట, అరవిరి మొగ్గ, వేదిక, సంస్కారము, నిర్ణన స్థలము, కొంచెమను 
అర్థము, గురిగింజ, భస్మము, ఆకారము, వేషము, వంగుట, తీ”, వెండి, 
గుళిక, మొ॥వాని యందు. 


33 


23. (భ్రమర హస్తము ws 
అధిదేవత: గరుత్మంతుడు 


వినియోగం: తుమ్మెద, 
\ hae ఏనుగుదంతము, చాతకము 


(హానకోయిల), యాగము, మౌనము, నాళము, 
పుప్పొడి, మాయ, నీటి తుంపర, అవ్యయపదము, పోకముడి విప్పుటు, 
కపటము, రం(ధము, రకము మొ॥వాని యందు, 

24. హంస పక్ష హస్తము 

| అధిదేవత: మన్మథుడు 

వినియోగం: (ప్రీ, వీణవాయించుట, శుద్ద నాట్యము, 
మాటిమాటికి చెప్పుట, ఎండ, సరసము, మోహము, విద్య, 
స్తంభము, ఉపదేశము, సము(ద్ర బంధము, మకరికా పత్రము, కప్పుటు, 
మత్తుపదార్హము, రెక్కలు, కౌగిలి, ధైర్యము, వక్షము, స్థానము, రూపము, 
పులకాంకురము, దత్తపు(త్రుడు మొ॥వాని యందు. 


// 25. సందంశ హస్తము 


[టా అధిదేవత; వాల్మీకి 

>= వినియోగం: ముత్యము, పగడము, పులకాంకురము, 
నీటీచుక్క, రుద్రాక్క నాట్యము, మళ్లమొగ్గ, తిల 

హోమము, మాత్ర, మంచిగా మాట్లాడుట, జ్ఞూనోపదేశము, హంస 
ముఖము, పిల్లనగ్రోవి వాయించుట, పూజ, ధ్యానము, లక్ష్యము, ముద్దు 
పెట్టుకొనుట, నీచము, చదువు, సంగీతము, శిథిలము, కపటము, 
మేషాస్యము, థైర్యము, కోమలము, చెవి, మెడ మొ॥వాని యందు, 

26. ముకుళ హస్తము 

అధిదేవత; చంద్రుడు 

వినియోగం: భోజనము, జపము, ఆవిరిమొగ్గ, 
మంచితనము, దానము, మన్మథ బాణము, 

34 











పంచప్రాణములు, దీనవచనములు, పసిపిల్లలను ముద్దిడుకొనుట, గాలి, 
ఐదు అను సంఖ్య, దేవపూజ, ధ్యానము, గర్భము, పుట్టుట, దయారసము, 
పార్గాంగుళీ స్పర్శనము, (స్త్రీయొక్క చక్కిలిగింత, గడ్డము, చూచుకము 
(స్తనాగ్రము), గోళ్లు మొ॥వానియందు. 

27. తొమ్రచూడ హస్తము 

అధిదేవత: బృహస్పుతి 

వినియోగం; నృత్త- గేత- వాద్యములు, క్రో ఉజిట్టు, 
వేదత్రయము, ముల్లోకములు, శూలము, త్రికూట పర్వతము, 
ప్రణయము, కన్నీరు తుడుచుట, |బ్రహ్మ- విష్ణు- మహేశ్వరులు, 
ఏడుపు, లెక్కపెట్టుట, ఎరుపు, నలుపు- తెలుపు అను మూడు రంగులు, 
నిట్యూర్చు, కీర్తి, బావి పలక మొ॥వానియందు. 





ఈ ఇరువది ఏడు అసంయుత హస్తములు గాక మిగతావి కొన్ని 
గ్రంథములలోనున్న ముఖ్యహస్తములు తెల్పబడినవి, 


1. చంద్రకళా లేక రేఖాచంద్ర హస్తము 

వినియోగం; చంద్రుడు, ముఖం, 
చూపుడు వ్రేలు- బొటన వ్రేలు మధ్యగల దూరం, 
శివ జటాజూటం, గంగానది, దండం, వినయం, 
న్యాయము, కీర్తి, పొగడుట, విభక్తులు, (ప్రేమ వాక్కులు, విశాలమగు 
వక్షము, మొ॥ వానియందు, 





2 ఊర్ణనాభ హస్తము (సాలెపురుగు) 

వినియోగం: కోతి, పెద్దపులి, తాబేలు, రాక్షసి, 
స్తనములు, భయము, వారము, గడ్డముపట్టుకొనుట, 
తలగోకుకొనుట, కొండగోగు, దొంగతనం, నరసింహుడు, 
మృగమొఖం మొ॥ వానియందు. 





35 


3, (త్రిశూల హస్తము 

వినియోగం; 

మూడు అను సంఖ్య, (త్రిశూలము, మారేడు పత్రి 
మొ॥ వానియందు. 





సంయుత హస్తములు 
శో॥ స్వస్తికశ్చాంజలిః పుష్పపుటళ్ళ చతరశ్రకః। 
కర్తరీ స్వస్తికో డోలాపతాక స్వస్తిక స్తథా 
అవహిళ్ళావర్లమానకర ఉత్టానవంచితః 
ఉత్సంగః కలశః పక్షవంచిత స్తలకస్తథా 
వైష్ణవో నాగ బంధళ్ళ మకరోవల్లభాయితః 
కటకావర్దమానళ్ళ మిత్రోత్సంగళ్ళ కర్కటః 
నిషిద్దళ్ళ రతామోదః కపోతో గజదంతకః 
కథితాః సంయుత హస్తాః 
ఏతే పంచవింశతి హస్తాః పూర్వాచార్యోదితాః 


1. స్వస్తిక 14, తిలక 

2 అంజలి 15. వైష్ణవ 

3. పుష్పుపుటు 16. నాగబంధ 
4. చతురశ్రక 17. మకర 

5. కర్తరీ స్వస్తిక 18. వల్ల్ణభాయిత 
6. డోల 19. కటకావర్టమాన 
7. పతాకస్వస్తిక 20. మిత్రోత్సంగ 
8. అవహిళ్ల 21. కర్కట 

9, వరమాన 22, నిషిద్ద 

10. ఉత్చానవంచిత 23. రతొమోద 
11. ఉత్సంగ 24. కపోత 

12. కలళ 25. గజదంతక 
13. పక్షవంచిత 


36 


అను యీ ఇరువది ఐదు సంయుత హస్తములు పూర్వాచార్యులచేత 
చెప్పబడినవి. 

1. స్వస్తిక హస్తలక్ష్షణం 

మణికట్టు కలియునట్టు (త్రిపతాక హస్తములను 
స్వస్తికముగా పట్టిన స్వస్తికమను హస్తము వచ్చును. 

వినియోగం: సౌధము, కల్ప వృక్షము, మంగళ 
వస్తువు, కవచము మొ॥వాని యందు, 





2. అంజలి హస్తలశణం 

అరచేతుల చివరలు కలియునట్టు పతాక హస్తములు 
పట్టున అంజలి హస్తము వచ్చును. 

వినియోగం ; ('ప్రణయము, మంగళము, 
వినయముతో వంగుట, దోసిలి మొ॥ వాని యందు. 





3. పుష్పపుట హస్త లక్షణం 
సర్పశీర్ష హస్తముల రెండిటిని కలిపి పట్టిన 
షష పుష్పపుట హస్తము వచ్చును 

నినియోగం: పుష్పాంజలి, ఫలాదులను 
సమర్పించుట, ధ్యానము, భూమి, దానము 





మొ॥వానియందు, 

4. చతురగ్ర హస్త లక్షణం 

కటకాముఖ హస్తములు చతుర [శ్ర స్థానమున 
అధోముఖములుగా చేసిన చతుర[శ్రమను హస్తము CP 
వచ్చును. 

వినియోగం: చాళ నాట్యము, చామరము, ss 
హారము ధరించుట, పట్టాభిషేకము, గుర్రమును (త్రాళ్లతో అదుపులో 
ఉంచుటు, మొ॥ వానియందు, 





37 


5, కర్తరీ స్వస్తిక లక్షణం 


మణికట్టులకు (క్రిందుగా కర్తరీముఖ హస్తములు 
స్వస్తికముగా పట్టిన కర్తరీ స్వస్తికమను హస్తము వచ్చును. 





నినియోగం: చెట్టు, పర్వతము, _ అడ్డముగా 
నడుచునది, జడ మొ[వానియందు. 
6. డోలా హస్త లక్షణం 


పతాక హస్తముల చివరలు ఊరు(తొడ) 


వచ్చును. 
వినియోగం: మోహము, అలస భావము, 
మదము, నాట్యరేఖ, మార్గనాట్యము, మూర్చ మొ॥వాటి యందు, 





7. పతాక స్వస్తిక లక్షణం 
మణికట్టు కలియునట్టు పతాక హస్తములు 
స్వస్తికముగా చేసిన పతాక స్వస్తిక హస్తము వచ్చును. 





వినియోగం : సముద్రము, మొసలి, మెరుపులు, 
క్షమాగుణము, వృక్షము, మేఘము మొ॥వాని యందు 


8. (ఇ అనహిత్చ హస్త లక్షణం 


శుకతుండ హస్తములు వక్షమునకు _ _.-వ్వే వ 


ప్రక్కగా పట్టిన అవహిళ్ణ హస్తము వచ్చును. dy Tes 
వినియోగం: దుర్గులతఃము, సోమరి” ,. జ యా 


తనము, యుద్దము, దేహము కృశించుట, 
నిట్టుర్సు మొ॥ వాని యందు, 


38 


8. (0) అవసాత్హ హస్త లక్షణం. 
వేక్షము దగ్గర అలపల్లవ హస్తములు పట్టున 
మొ అవహిత్ల మను హస్తము వచ్చును, 





(౭జి నినియోగం : శృంగార నటనము, చాళీ 
నాట్యము, స్తనములు చూపుట మొ॥వాని 
యందు, 


9, నర్హనూన సాస్త లక్షణం 

హంస పక్షములు అభిముఖముగా పట్టున వర్దమాన 
హస్తమగును. 

నినియోగం; నృసింహావతారము యొక్క 
గోళ్లయందు 





క 10. ఉత్సానవంచిత హస్త లక్షణం 
i RON, పార్గ శ్రముల యందు (త్రిపతాక హస్తములు 
es bases దగ్గరగా పట్టిన ఉత్సాన వంచిత 


DE హస్తము వచ్చును, 


వినియోగం :  విష్టువు, దైవము, వైష్ణవ 
విగ్రహములు దేవతల పుట్టుక మొ॥ వానియందు. 
11. ఉత్తుంగ హస్త లక్షణం 


అరాళ హస్తములు వక్షస్థలమున ముంజోతులు కలిపి 
పట్టిన ఉత్సంగమను హస్తము వచ్చును. 





వినియోగం : ఆదరము, స్నేహము, సిగ్గు కౌగిలించు 
కొనుట, (క్రొత్త పెండ్తకూతురు, స్తనములను దాచుకొనుట మొ॥ వాని 
యందు, 


39 


(3 12. కలశ హస్త లక్షణం 
= ఆర్హచం ద్ర హస్తములు ఒకదానికొకటి 
సజ మొ ఎదురుగా కలియునట్లు చేసిన కలశ 
వౌస్తవుగును, 
వినియోగం; చెంబు, పూర్గవస్తువు, కాంతి, 
రన తరంగము మొ॥వానియందు 


య 





13. పక్ష నంచిత హస్త లక్షణం 
అర్దచం|ద్ర హస్తములు రెక్కలవలె నడుమున 
చేర్చిన పక్షవంచిత హస్తమగును, 


యు P= 
వినియోగం: "పిరుదులు, _ పశ్లులరెక్కలు, gg ఖ్‌ 


పక్షులు, మొల(త్రాడు మొ॥వానియందు. 


Ney 


14.తిలక హస్త లక్షణం 

(తీపతాక హస్తములు ముఖమునందు 
ఉంచిన తిలకమను హస్తము వచ్చును, 

వినియోగం: బొట్టు,' గంధము, పుష్పుము 
పువఖ్రైంజలి మొ॥ వానియందు. 





15. నాగబంధ హస్తలక్షణం 

మణీకట్టు కలియునట్టుగా సర్ప శీర్ష హస్తములు పట్టిన 
నాగబంధమను హస్తము వచ్చును. 

వినియోగం: అద్దము, పొదరిల్దు, నౌగబంధము, 
మం(త్ర సముదాయము మొ॥వానియందు. 

16, వైష్పవ హస్త లక్షణం 

వక్షసలమున పతాక హస్తముయొక్క బొటన (వేళ్లు 
కూర్చి పట్టున వైప్లన హస్తమగును. 

వినియోగం: చక్రవాకముల జంట, దంపతులు, 
నిదానము, సముదాయము, వి(శ్రాంతి, గరుడ మొ॥ 








40 


(వైష్ణవ హస్త పాఠ భేదము) 
ఊర్ద ముఖములుగా చివరలు కలిపిన పతాక హస్తములు వైష్ణవ 
హస్తమగును 
"వినియోగం: పొదరిల్టు ,వర్షము, కిరీటము, పర్వత శిఖరము, 
చెట్లనుండి పూలు రాలుట, దేవాలయ గోపురము మరియు 
ఎడమభుజముకు దగ్గరగా పట్టిన సేవా వృత్తిని, కుడి భుజముకు దగ్గరగా 
పట్టిన భక్తిని, చెవుల దగ్గరగా పట్టిన వినరాని విషయమును వినుట మొ॥వాని 


Catia 


యందు, క్‌ 
17. నుకర హస్త లక్షణం | 
బొటన (వ్రేళ్ళు కదిలించుచు అర్లచం|ద్ర హస్తములు 
ఒకదాని మీద నొకటి యుంచిన మకరమను హస్తము 
వచ్చును. 
వినియోగం: చేప, మొసలి, సింహము, రాతసుడు, 
సివంగి, కొలను, నది మొ॥వాని యందు, 





18. నల్లభాయిత హస్త లక్షణం 

శిఖర హస్తము మీద మృగశిర హస్తము 
ఉండునట్లు చేసిన వల్లభాయిత హస్తము వచ్చును, 

నినియోగం; స్తంభము మొదలగునవి ఎక్కుటు, 
ఉపరతి మొ॥ వానియందు. 





19. కటకొనర్దనూన హస్త లక్షణం 


మణేకట్ట (క్రింది భాగములు కలియునట్లు 
కటకాముఖ హస్తములు పట్టన కటకావర్షమానమను 
హస్తము వచ్చును. 





నినియోగం : నాట్యము, భయము, చింత, దంతము, ర్సుక్కిణీ యను 
నృత్యవిశేషము మొ॥వాని యందు. 


41 


20. మిత్రోత్సుంగ హస్త లక్షణం 

ఒక దాని మీద ఒకటి నాభి పైభాగమున 
మృగశిర హస్తములు ఉంచిన మి(త్రోత్సంగమను 
హస్తము వచ్చును, 

వినియోగం: బుద్దదేవుడు, బౌద్ద మతస్టుడు 





మొ॥ వానియందు, 

21. కర్కటు హస్త లక్షణం 

ఊడ్గ నాభ హస్తము యొక్క వ్రేళ్లసందుల యందు ఒక 
దానితో ఒకటి దూర్చిపట్టిన కర్కట హస్తమగును. 

వినియోగం; విలాసము, ఆవలింత, చిత్త నిగ్రహము, 
యెండ్రకాయ, అసూయ, శంఖము ధరించుట 
మొ॥వాొనియందు, 








22. నిషిద్ధ హస్త లక్షణం 


శ్ర కపిష్ణ హస్తము మీద ముకుళ హస్తము 
Sy y 






Ye 


పగ వంచిపట్టిన నిషిద్ద హస్తము వచ్చును. 
Tag వినియోగం: సత్యం, తర దనం, దాచుటు, 
శాస్త్రము, పదార్ధములను (గ్రహించుట, లింగార్భన 
ము॥వానియందు, 
23. రతామోద హస్త లక్షణం 


రెండు పతాక హస్తములను ఒకదానికి ఒకటి 
ఎదురుగా వక్మష్టలమున ఉంచి తదుపరి 
పతాక హస్తములను విరళములుగా జేసి 





+! 
ae 
[1 


చ 


బూ అరాళ హసములుగా కూర్చు, 
OD morse నొనర్భిన రతామోద 
దగా హస్తమగును. 


వినియోగం: రతి బంధములయందు. 
42 





24. కపోత హస్త లక్షణం 


+ (aed 


Se Bg అంజలి హస్తము యొక్క మొదలు చివరలు 
Veen కలియునట్టు పట్టి, మధ్యభాగము విరళముగా జేసిన 
= కపోత హస్తమగును. 

(7౯ వినియోగం: నమస్కారము, పుష్ళాంజలి, కొబ్బరి, 
బొండము, దాచుట, అరటేపూవు, దంపతులు, పోకచెట్టు మొ॥వాని 
యందు, 





25. గజదంత హస్త లక్షణం 

సర్ప శీర్ణ హస్తములు భుజములు వద్ద 
వ్యు(త్కమముగా పట్టిన గజదంతమను 
హస్తమగును. 

వినియోగం: స్తంభములు, రాళ్లు, 
కొండలు, స్టేర్యము, ఏనుగు దంతములు పట్టుకొనుట మొ॥ వానియందు. 





నృత్త హస్తములు- 3 3. 
శ్చ గజదంత స్తలముఖ వి(ప్రక్తీర్ణ హస్తా 
వధ సూచీ విద్దనలినీ సరోజ కోశా 
మకర జ్ఞాన కీసలయార్ర రేచితాఖ్యాః 
కచబంధళ్ళ కపోత పార్శ్యమండలౌ దౌ 
(తిపతాక పక్షవంచిత కరి హస్త ఊర్ల మండల శకః 
ముష్టి స్వస్తిక నామా ప్యుద్వ్రుత్త పురోమండలౌ నితంబః 
జల్బుణళ్ళ (ప్రయుక్తాలపషల్టవళ్ళు లతొకరః 
సూచికాస్య ఉరః పార్శ్వ మండలోదండ పక్షకః 
పక్ష (ప్రద్యోతిత నామా ముకుళః స్వస్తిక స్తథా 
రేచితా విద్దవ (క్రశ్చాష్యరాళ కటకాముఖః 
ముద్రా గరుడ పక్ష చ త థైవ వరదా భయః 
(త్రయ స్త్రింళ న్నృత్త హస్తా విశేషాః పరికీర్తితాః 


43 


1. గజదంత 18. పురోముండల 


2. తలముఖ 19, నితంబ 

3. వి'ప్రక్తీర్హ 20. ఉల్చ్బణ 

4. సూచీవిద్ర 21. ప్రయుక్తాల పల్లవ 
5, నలినీ సరోజ కోశ 22, లతాకర 

6. మకర 23. సూచికాస్య 

7. జ్ఞాన 24, ఉరః పార్ళ ఏమండల 
8, కిసలయ ( పల్లవ) 25. దండ పక్ష 

9. అర్షరేచిత 26. పక్ష ప్రద్యోతిత 
10.కచబంధ (కేశబంధ) 27, ముకుళ స్వస్తిక 
11. కపోత 28. రేచిత 

12. వార్మ్‌ మండల 29. అవిళ్ణవ(క్ర 

13. (తిపతాక పక్ష వంచిత 30. అరాళ కటకాముఖ 
14. కరిహాస్త 31. ముద్ర 

15, ఊర్ల మండల 32, గరుడ పక్ష 

16, ముష్టిస్వస్తిక 33, వరదాభయము 
17. ఉద్వ్య్రత్త 


అని ముప్పదిమూడు నృత్య హస్తములు విశేషముగా చెప్పబడినవి. 


1. గజదంత హస్త లక్షణం 
Pas a శిఖర హస్తముల యొక్క. చిటికెన వ్రేళ్లు సాచి పట్టిన 
3 A సహో గజదంత హస్తమగును 
సా 


"TY 
(ల 






కో 


డలు వినియోగం: ఏనుగుదంతములు, నీటమునుగుట, 
శంకున్హాపనము, భూమిని త్రవ్వుట మొ॥వానియందు., 


44 


2. తలముఖ హస్త లక్షణం 

పతాక హస్తములు మాటిమాటికి చలింప 
జేయుచు, ఒకదానికొకటి అభిముఖములుగా (ఉల ; 
పట్టిన తలముఖమను హస్తమగును. 





నినియోగం: నాట్యమును (ప్రారంభించుట 
ఇటు అటు అను అర్థము, (స్త్రీల యొక్క స్వభావము మొ॥వానియందు. 







ఇక 3, ని(ప్రక్షీర్ణ హస్త లక్షణం 


ళు 


ర్త (త్రిపతాక హస్తములు మోచేతులమీద స్వస్తికముగా 
౪/ | కూర్చిపట్టిన వి(ప్రక్షీర్ణ హస్తము అగును. 

క! 
స ( వినియోగం: దేవతాహ్వానము, మం(త్రముల యందు, 
Tr 





అరణ్య సంబంధ వృతాదికములు, కరన్యాసము 
( హస్తవిన్యాసము), వస్త్రముల చివరిభాగము మొ॥వాని యందు, 
4. సూచీనిద్ర హస్త లక్షణం 
చివర భాగములు  కలియునట్టు 
ఎదురెదురుగా సూచిముఖ హస్తములు పట్టిన ా¢ 
సూచీ విద్దమను హస్తమగును, 





వినియోగం: ఆదరము, కూడిక, కలిసీకొనుటు, 
కోలాటము వేయుట, చెట్లకొమ్మల యొరపిడి మొ॥వానియందు. 


5. నలినీ పద్మకోశ హస్త లక్షణం 

పద్మకోళ హస్తములు ఊరువుల దగ్గర 
వ్యావృత్తకరణమున చలింపజేయుచుపట్టిన నలినీ పద్మ 
(సరోజ) కోశ హస్తమగును, 





స్వా క్యా వినియోగం: ముఖనాట్యము, కాడతోకూడిన 
కవములముల జంట మొ॥[వానియందు. 


లీ 


45 


6. మకర హస్త లక్షణం 

బొటనవేళ్ళు చలింపజేయుచు సర్ఫశీర్ష హస్తములు 
ఒకదానిమీద ఒకటి ఉంచిన మకరహస్తమగును. 

నినియోగం: మొసలి, ఈదుట, _ చెమట 
మొ॥వానియంద ( 





7 జ్ఞాన భూస్త అక్షణం 
పతాక హస్తము మీద హంసాస్య హస్తముంచిన 'జ్ఞాన 
హస్తమగును 
గీ సినియోగం: శమము, ధ్యానము, 
AA మొ॥వానియందు. 
8. పల్లవ హస్త లక్షణం 
అధోముఖముగా ముంజేతులు కలియునట్టు పతాక 
హస్తములు చలింపజేయుచు పట్టిన పల్హవ హస్తమగును 
వినియోగం: ఫలదుల బరువు వలన వంగిన 
చెట్లకొొమ్మలు, వినయము, నమభావం మొ॥వానియందు, 
9. అర్హరేచిత హస్తలక్షణం 
ల Vi వక్షము వద్ద ఒకదానిమీద ఒకటి హంస పక్ష 
ds = స్త హస్తములు పట్టిన అర్హరేచిత హస్తమగును. 
న వినియోగం; సత్యాసత్య నిరూపణము మొ॥ 
వాని యందు, 










10. కేశ బంధ హస్త లక్షణం CITE ప్‌ an 
(తిపతాక హస్తములు పిరుదులు / / yu 


నుండీ పకతరతము చరింపజేయుచు 1 
\ 


పట్టిన కేశబంధ హస్తమగును, a గ క 
వినియోగం: రత్నసాను పర్వతము, స 

వృక్షద్వయము, పైకి నడుచులు మొ 

వానియందు, 


46 


గి 11. కపోత హస లక్షణం 
స ఒక సల్ఫశీర్ష హస్తము మీద మరియొక సర్పశీర్ష 
జ్‌ iy | గే హస్తముంచిన కపోత హస్తమగును. 
నినియోగం : సర్హముల యొక్క సంయోగములి 
. ష్‌ యందు, పొవురముల జంట మొ॥ వానియందు. 


12. పార్వమండల హస్తలక్షణం 

ఆరాళ హస్తములను పార్శ ములందు 
పట్టిన పార్శ మండల హస్తమగును. 

వినియోగం: చక్రవాద్యము, గజ్జెలు 
మొక॥వానియందు. 





13, (తిసతాక సక్ష నంచత హస్త లక్షణం 
(తిపతాక హస్తములు నడుము దగ్గరగా 
“ ఈషదూర్ద్వముఖముగా పట్టిన త్రిపతాక పక్ష 
వంబిత హాస్తమగును, 

నినియోగం: తొడలు, భేదము, 
అతిశయము వీనియందు. 






14. కరిహస్త లక్షణం 


ఎడమ భుజమందు ఎడమచేయి 0 
(తిపతాకము, కుడిచేయి అధోముఖముగా BI gp 1 
పద్మకోశ హస్తము సాచి పట్టిన — గ గ 
కరిహస్తమగును. య. 

వినియోగం; ఏనుగుతొండము, . 


వినాయకుడు వీనియందు. 
సొఠాంతరము: ఎడమచేయి సాచి సర్ప శీర్ష హస్తము, కుడిచేయి చెవివద్ద 
కటకాముఖ హస్తము పట్టిన కరిహస్తమగును 
వినియోగం: ఏనుగు, 
47 


15. ఊర్హ్ర నుండల హస్త లక్షణం 
ఆరాళ పహాస్తములు ఆర్ల ముఖముగా 
సాచి పట్టన డర్ల $మండల హస్తము వచ్చును. 


వినియోగం; ప్రళయము, శుక 
దంపతుల నడక వీనియందు. 





16. ము స్వస్తిక హస్త లక్షణం 

ముట్ట హస్తములు పొట్టమీద ass (కింద భాగము 
కలియునట్టు స్వస్తికముగా పట్టున ము క స్వస్తిక పౌస్తమగును. స్తే జ్‌ 

వినియోగం : సిగ్గు ఓర్పు, పోకముడి, దృఢమగు “గా 
వీనియందు, 





17 , ఉద్వ్య్రత్త హస్త లక్షణం 


tay, 
గ 1 కొకటి ఎదురుగ నుండునట్టు పట్టిన ఉద్వృత్త 


te న్‌ వక్షమున కెదురుగా హంస పక్ష హస్తములు ఒకదాని 
bt . 
hy గ a ల హస్తమగును. 





నినియోగం: హంస మిథునము, నీటిసుడి, అర్ధభావనము, 
వింజానురము సట్టుకొనుట, తాపము, సిగ్గు, పసిపిల్లలను లాలించుటు, 
ఉండుననుట దీనియందు. 

18. పురోనుండల హస్త లక్షణం 

వత్ష్ణలమున కదురుగ పతాక హస్తములు 
పట్టిన పురోవుండల హస్తమగును. 

నినియోగం: (భ్రాంతి, అసూయ, క్ర్‌ధము, 
గర్దనము, పామరజనుడు వీనియందు. 





48 






19 (2) నితంబ హస్త లక్షణం 


ef న (త్రిపతాకములు భుజములనుండి పిరుదుల 
లేం | 
Yee NY వరకు చలింపజేయుచు పట్టిన నితంబ హస్తమగును. 


కా! వినియోగం: తెర, చీర, తుమ్మెద, 
(భముణము, సూర్యచంద్రుల యొక్క. పరివేషము, 
మకర తోరణము వీనియందు, 


19 (b) పాఠాంతరం 

శిరస్సునుండి పిరుదుల వరకు పతాక హస్తములు 
(అవవేస్టితముగా) అధోముఖముగా చలింపజేసిన 
నితంబ మను హస్తము వచ్చును. 





వినియోగం : వివశము (సంతోష పారవశముచే తెలివిదప్పుట), 
ఆశ్చర్యము, దైన్యము వీనియందు. 





20. ఉల్భణ హస్త లక్షణం 
Ea అలపల్లవ హస్తము సమానమగునట్లు 
ఎల a గావించి కించిత్సార్శ శ్రఖాగమునకు పట్టున 
ఉల్పణమను హస్తమగును. 
MO SI పద్మములు, నేత్రములు వీనియందు. 
21. ప్రయుక్తాలపల్లన హస్త లక్షణం 
వక్షమునకు ముందు ఊర $ముఖముగా 
అలపల్లవ హస్తములు పట్టిన స్‌ 
హస్తమగును. 





వినియోగం: కోరిక, పద్మము, Mn. 
ఏనియందు. 


49 


22. (2) లతా హస్త లక్షణం వ. 
వక్షమునకు అ([గ్రభాగముగా అల పల్లవ ee 


హాస్తములు చలింపజేయుచు సాచి పట్టిన == Rn gy me a 
వాం 
లతాహస్తమగును. 


| 
వినియోగం: పూలు, మొగ్గలు గల తీగ, 
నారీ నాట్యము వీనియందు. 


22. (0) సాఠాంతరం 


పతాక హస్తములు మాటి మాటికి ఉయ్యెల వలె నూపుచు, 
నిలుపుచు-కలిపి పట్టుచు నుండిన లతా హస్తమగును 

నినియోగం: చేష్టలు, దక్కుట, నిళ్ళలము, సరసము, నాట్యము 
వీనియందు. 


23+ సూచికాస్య హస్త లక్షణం 
వక్షము నుండి సూచి ముఖ హస్తములు 





పార్చు న్రఖాగములకు, పార చ్రములనుండి 
వక్షమునకు |ప్రసరింపజేసిన సూచికాస్యమను 
నృత్య హస్తము రాగలదు. 


వినియోగం: సంయోగము, వియోగము, చూడమనుట, (శ్రమ, 
చెక్కిళ్లు, చితి, కాలము మొ॥లగు వానియందు. 


24. ఉరః సార్వమండల హస్త 
అశం 

వక్షమునకు దగ్గరగా పతాక హస 
మొకటి చలింపజేయుచు, మరియొక 
పతాక హస్తము పార్శకమునకు సాచి 
పట్టిన ఉరః పార్గు మండల హస్తమగును. 





వినియోగం: గు[ర్రముయొక్క కళెము, అశ్వశిక్షణ వీనియందు. 


50 


25. (2) దండ పక్ష హస్త లక్షణం 
భుజముల దగ్గర, ముమును దగ్గర అలపర్లవ 


== ఈ | హస్తములు వ్యావృత్త -పరివృత్తములుగా చేసిన దండ 
A మ 
శ: "/ ౫) పకమను హస్తము వచ్చును. 

we 


నినియోగం; నాట్యమందలి చారి వతాననుు 
మండల విధానము, గుండ్రముగా తిరుగుట పుష్బాంజలి, నాట్యాంతము, 
పక్షుల సంచలనము దీనియందు. 


25. (0) హంస పక్షలతా హస్తములు ఒక దాని తరువాత /.-, 
నొకటి. గ క్రి 


స్టా 


[0 25 (0) వ్యావృత్తీకరణమున పార్శ 5ముల 
డ్య మా యందు పట్టిన దండ పక్షమను హస్తమగును, 
నా కతా 
నా వినియోగం; ప్రీ విలాసాలు, నడకలు వీనియందు. 


26. పక్షజ్యోతిత హస్త లక్షణం 

(2) అర్రచంద్ర హస్తములు రెక్కలవలె నడుము 
వద్దపట్టి. 

షే (0) తరువాత వక్షమునకు అర్హ చంద్ర 
[ ఆ హస్తములనే స్వస్తికగా చేర్చి పట్టిన పక్ష నట 1 హస్తము 








వచ్చును, 
(హి 
27. ముకుళ స్వస్తిక హస్త లక్షణం 
ఈ బొమ్మలో చూపబడిన ముకుళ 
హస్తములను ముంజేతులు కలియునట్లు స్వస్తికగా ఛ 
పట్టిన ముకుళ స్వస్తిక మను హస్తము వచ్చును. as 


వినియాగం; పదియను సంఖ్య, తామర 
పూలు, అరవిరి మొగ్గలు వీనియందు. 


\“\ 
AO a 


నినియోగం: లోతుగల నది, ఆదివరాహము. 





య 


| క షు 


28. రేచిత హస్త లక్షణం 


a . 


న వక్షమునకు ముందు చతుర(స్రములుగా నున్న 


SE ts, 
Ks i అట ఆశ 
గ స. న ఓ అలపల్లవ హస్తములు పార్శ్వ భాగమునకు 


క ప్రసాదింపుచు చలింపజేసిన రేచితమను హస్తమగును. 


వినియోగం:  చాలీయము(నాట్యవిశేషము) 
కొబ్బరికాయ, ప్రతాపము, నాట్య పరిసమాప్తము వీనియందు. 
పాఠాంతరము 


హంస పక్ష హస్తములు ముందు భాగమునకు సాచి ఊర్లముగా ఎత్తుచు 
పట్టిన రేచిత మను హస్తమగును, 


వినియోగం: చిత్ర ఫలకము, చదువులు చదివించుట వీనియందు. 









29. అనిత నక్త హస్త లక్షణం 





(2 


EN 


ముకుళ హస్తములు మణికట్టు కలిపి చలింప 
జేయుచు పట్టిన అవిజ్ఞ వ(క్త మను హస్తము వచ్చును. 

వినియోగం: ఆట (ప్రదేశము, దేవతాపూజ, 
నటనము, పక్తులయొక్క పోట్లాట వీనియందు. 





30, అరాళ కటకాముఖ హస్త లక్షణం 

ఒక చేయి అరాళముగను, మరొక చేయి కటకా 
ముఖముగను స్వస్తికముగ చేసిన అరాళ కటకా ముఖమను 
హస్తము అగును. 





వినియోగం: ఆకుమడుపు లిచ్చుట. స్ఫురణ, 
భేదము, శ్లాఘనము వినియందు, 


52 


a 31, ముద్రాహస్త లక్షణం 


ba రెండు హస్తములయొక్క నడిమి |వ్రేళ్లు- బొటన 
NE న్న్న వేళ్ళు కలిపి పట్టిన ముద్రాహస్తము వచ్చును. 





వినియోగం: అణువు, ' గడ్డిపోచ, ఆవు మోర 
(ముఖము), పక్షులముక్కు చూపుట వీనియందు. 

32. గరుడ పక్ష హస్త లక్షణం 

అర్ద చం(ద్ర హస్తములు ముందునకు (పక్కలకు, పరుదుల దగ్గర 
మార్చుచేయుచు పట్టిన గరుడ పక్ష మను హస్తమగును. 

వినియోగం: ఒయ్యారముగా నడుచుట, గరుత్మంతుడు వీనియందు. 


33, వరదాభయ హస్త లక్షణం 






a = పతాక హస్తములు వక్ష భాగమునకు కొంచెము 
న ము ఒకటి ఊర్ద్వ ముఖముగను, మరొకటి 
[= అధోముఖముగను పట్టిన వరదాభయ హస్తము వచ్చును, 


/ భో 
నో 


వినియోగం: మహావిష్ణువు, దేవతా మూర్తులు, 
పరాశక్తి మొ॥వానియందు. 


దేవతా ప స(పకరణం 
శి 
దశావతారములు: 
శ్ల॥ మత్స్య కూర్మ వరాహళ్ళి నారసింహళ్ళు వామనః 
రామళ్ళిరామోక్నష్ణశ్చు బౌద్దః క ల్మిమెవ చ॥ 

తా॥ మత్స్య, కూర్మ వరాహ, నరసింహ, వామన, పరశురామ, 
రామ, కృష్ణ బుద్ద, కల్కి యని (శీ,మహావిష్టువు యొక్క అవతారములు పది 
విధములు. 


83 


1 నుత్స్యావతారం (చేస) 
వైష్ణవ స్థానమందు నిలిచి, మకర హస్తములను ఒకదానిమీద ఒకటి 
పట్టిన మత్స్యావతార మగును. 


2. కూర్మావతారం (తాబేలు) 

వైష్ణవ స్థానమునందుండి కుడిచేయి అధోముఖముగా ఎడమచేయి 
ఊకర్ల్షముఖముగా ఒకదానిపై నొకటి శుక తుండము హస్తములను పట్టిన 
కూర్మావతార మగును, 


3. వరాహావతారం (సంది) 

రెండు మృగశీర్ష హస్తములను ఒకదానిపై నొకటి పట్టి నడుము వద్ద 
నిలిపి వైష్ణవ స్టానమున నిలిచిన వరాహావతార మగును. 

4. నృసింహావతారం 

ఎడమ కాలి మీద నిలిచి కుడికాలు పురోభాగమునకు మడిచి, 
ఎడమకాలి యందుంచి వర్ణమాన హస్తములను ముందు భాగములకు పట్టి 
(వేళ్లు కంపింపజేసిన నృసింహావతార మగును. 

5. వానునానతారం 

ఎడమచేయి కమండలము ధరించినట్టుగా పద్మకోశ హస్తమును 
బోర్లవైచి, కుడిచేయి హృదయమందు ఆరాళ హస్తముగా పట్టి వైష్ణవ 
స్థానమందు నిలిచిన వామనావతార మగును, 

6. పరశురామావతారం 

సమస్థానమున నిలిచి ఎడమ భుజమున పతాక హస్తములు ఊర్ల్వ 
ముఖముగా కలిపి పట్టిన పరశురామావతార మగును. 


7. రానూనతారం 

ఆలీఢ స్థానమందు నిలిచి, ఎడమచేయి సాచి శిఖర హస్తము పట్టి, 
కుడిచేయి కుడి భుజమునకు (ప్రక్కగా చెవి సమీపమున కటకాముఖ హస్తము 
పట్టిన రామావతార మగును, 


54 


8. కృష్ణావతారం 

రెండు మృగశీర్ష హస్తములు భుజ, శిరస్సు సమీపమున ఎదురెదురుగా 
(మురళి పట్టినట్టు ) పట్టిన కృష్ణావతార హస్త మగును, 

9. బౌద్దావతారం 

ఎడమ హస్తమున సర్పశీర్ష హస్తమును బొడ్డువద్ద పట్టి (భిక్షాపాతత్ర 
పట్టినట్టు) కుడి హస్తమున హంసాస్య హస్తమును పట్టిన బౌద్దావతార హస్త 
మగును. 

10. కల్యవతారం, 

ఎడమ భుజముమీద పతాక హస్తమును కుడి భుజముమీద ముష్టి 
హస్తమును బట్టి ఒంటికాలు మీద నిలిచిన కల్క్యవతార మగును. 

బ్రహ్మ 

కుడిచేయి హంసాస్యము, ఎడమ చేయి చతురము (వేదములు 
పట్టినట్టు) పట్టి (బ్రహ్మ స్థానమున నిలిచిన బ్రహ్మ యగును. 

(2) విష్ణు 

సమస్థానమున నిలిచి, వరదాభయ హస్తములు పట్టిన విష్ణుమూర్తి 
యొక్క నానా రూపముల యందు వినియోగించును. 

(0) రెండు చేతులను త్రిపతాక హస్తములు భుజముల వద్ద పట్టిన విష్ణు 
నిరూపణ మగును. 

(6) శంఖు, చక్ర హస్తములు భుజముల కిరుప్రక్కల చూపిన 
విష్ణునిరూపణ మగును, 

శివుడు 

ఎడముచేత మృగ శీర్ష, కుడిచేత (త్రిశూల హస్తములను పట్టిన శంభు 

నిరూపణ మగును, 
అర్హనారిశ్వరుడు 

కుడిచేయి. పద్మకోశము, ఎడమచేయి తామచూడమును పట్టి 

శైవస్థానమున నిలిచిన అర్హనారీశ్వరు డగును. 


ర్‌ర్‌ 


సరస్వతి 
కుడిచేత సూచి హస్తమును ఎడమచేత అర్రచంద్ర హస్తమును 
( వణపట్టినట్టు) పట్టిన సరస్వతీ దేవి యగును, 
(2) సార్వతి 
కుడియెడమచేతులకు |క్రిందు మీదు చేసి అర్హచం(ద్ర హస్తములు పట్టిన 
పార్వతీ దేవి యగును. 
(0) ఎడమచేయి ఎడమ భుజము దగ్గర కటకాముఖము, కుడిచేయి 
అధోముఖముగా పతాక హస్తమును పట్టి నిలిచిన పార్వతీ దేవి యగును, 
లక్ష్మీ 
బాహువు మూలములందు రెండు కపిజ్ణ హస్తములు పట్టిన లక్ష్మీ దేవి 
యగును, 
విఘ్నేశ్వరుడు 
ఎదురుగా రెండు కపిళ్ణ హస్తములు పట్టిన విఘ్నేశ్వర నిరూపణ మగును. 
షణ్ముఖుడు 
ఎడమచేతియందు (త్రిశూల హస్తమును, కుడిచేతియుందు శిఖర 
హస్తమును ఎత్తుగా పట్టిన షణ్ముఖ నిరూపణ మగును, 
మున్మథుడు 
ఎడను చేతియందు శిఖర హస్తమును కుడిచేతియందు కటకాముఖ 
హస్తమును పట్టిన మన్మథ హస్త మగును, 
భూదేవి 
ఎడవుచేయి కటకాముఖము, కుడిచేయి పతాకము పట్ట 
అధోముఖముగా మండలాకారము వచ్చునట్లు పట్టిన భూమి హస్త మగును, 
ఊర్వశి 
ఎడమ భుజమున ఎడవు చేయి కటకా ముఖమును, కుడిచేయి 
శిరమున (త్రిపతాకగాను పట్టి, (క్రీగంటి చూపులు చూస్తూ నిలిచిన ఊర్వశి 
యగును. 


56 


ఆంజనేయుడు 
ఒక కాలు మడిచి కూర్చుండి, ముకుళ హస్తములను పట్టిన ఆంజనేయు 
డగును, దీనినే సు[గీవునకు అన్వయించవచ్చును. 
అష్టదికృొలకులు 
ఇం(ద్రుడు : 
ఎడమచేత ఆరాళ హస్తమును, కుడిచేత (త్రిపతాక హస్తమును, ఫాల 
భాగమందు పట్టిన ఇంద్రుడగును. 
అగ్ని ; 
హృదయమందు ఎడమచేత అడ్డముగా (త్రిప్పి కర్తరీముఖము, కుడిచేయి 
(త్రిపతాకము పట్టిన అగ్ని యగును, 
యముడు ; 
ఎడమచేయి ఎడమభుజమునందు సూచీ ముఖమును, కుడిచేయి 
వక్షస్థలమున అలపల్లవ పట్టున యము డగును. 
నైబుుతి : 
ఎడమచేయి ఎడమభుజమందు అర్హచం(ద్రము, కుడిచేయి ఊర్ల 
ముఖముగా పతాకము పట్టి సమస్థానమందు నిలిచిన నైబుతి యగును. 
చరుణుడు ; 


ఎడమచేయి అధోముఖముగా పతాకము, కుడిచేయి ఆరాళము పట్టి 
మరల అభయ హస్తమువలె మార్చి పట్టిన వరుణు డగును. 

వాయువు ! 

సమస్థానమున నిలిచి, ఎడమచేయి పతాకము అధోముఖముగాను, 


కుడిచేయి పతాకము ఊర్ద్యముఖముగాను చలింపజేయుచుండిన వాయు 
వగును. 


కుబేరుడు ; 


ఎడముచేతియందు పద్మ హస్తమును, కుడిచేతియందు శిఖర 
హస్తముపట్టు సమపాదమున నిలిచిన కుబేర హస్త మగును, 


57 


ఈశానుడు : 

కుడిచేయి (త్రిపతాకము, ఎడమచేయి ముష్టి హస్తము పట్టి శైవ స్థానమున 
నిలిచిన ఈశాన దికృతి యగును ( శివుడగును), 

నవ(గహానులు 

1. సూర్య హస్తము 

భుజ శిరస్సుల యందు ఎడమచేత అలపద్మ హస్తమును, కుడిచేత 
పతాక హస్తమును పట్టిన సూర్య హస్త మగును, 

2. చంద్ర హస్తము 

ఎడమచేత సోలపద్మ హస్తమును, కుడిచేత పతాక హస్తమును పట్టిన 
చం[ద్రహస్త మగును. 

3. అంగారక హస్తము 

ఎడమచేత సూచీ హస్తమును, కుడిచేత ముష్టి హస్తమును పట్టిన 
అంగారక హస్త మగును. 

4. బుధ హస్తము 

ఎడమచేత నడ్డముగా ముష్టి హస్తమును, కుడిచేత పతాక హస్తమును 
పట్టిన బుధ హస్త మగును. 

ఏ. బృహస్పతి హస్తము 

హస్తముల రెంటిచేత శిఖర హస్తములు యజ్ఞ సూత్ర ప్రదర్శనమందు 
వలె పట్టిన బృహస్పతి హస్త మగును. ఇది బుషుల యందును, (బ్రాహ్మణుల 
యందును చెల్టును, 

6. శుక్ర హస్తము 

ఎడమ ప్రక్క మీదుగాను, కుడి ప్రక్క (క్రిందుగాను ముష్టి హస్తములు 
పట్టిన శుక్ర హస్త మగును. 

7. శని (శనైశ్ళర) హస్తము 

ఎడమచేత శిఖర హస్తమును, కుడిచేత (త్రిశూల హస్తమును పట్టిన 
శనైశ్చర హస్త మగును. 


$8 


8. రాహు హస్తము 

ఎడమచేతి సర్భశీర్షహస్తమును, కుడిచేత సూచీహస్తమును పట్టిన 
రాహుహస్త నుగును. 

9, కేతు హస్తము 

ఎడవమచేత సూచీహస్తము, కుడిచేత అర్రపతాకహస్తమును పట్టిన 

కేతుహస్త మగును. 
చతుర్వర్ణనులు 

1. బ్రాహ్మణ హస్తను 

రెండు శిఖర హస్తములను పట్టి కుడిచేత అడ్డముగా జన్నిదమును 
జూపునెడ బ్రాహ్మణ హస్త మగును, 

2. క్షత్రియ హస్తము 

ఎడమచేత శిఖర హస్తమును అడ్డముగా పట్టి, కుడిచేత పతాక 

హస్తమును పట్టునెడ క్షత్రియ వాస్త మగును. 

3. వైశ్య హాస్తము 

ఎడమచేత హంసాస్య హస్తము, కుడిచేత కటకాముఖ హస్తమును పట్టిన 
వైశ్య హస్త మగును, 

4. శూద్ర హస్తము 

ఎడమచేత శిఖర హస్తమును, కుడిచేత సూచీ హస్తమును బట్టిన ళూ(ద్ర 

హస్త మగును, 
బాంధన్వ హస్తములు 

1. మూతృహస్తము ( తల్లిహస్తము) : 

ఎడమచేత అర్షచంద్ర హస్తము, కుడిచేత సందంళ హస్తమును నాభి 
కెదురుగా పట్టి, పిమ్మట ఎడనుచేత మృగశీర్ష హస్తమును పట్టిన యెడల 
మాతృహస్త మగును. ఇది తల్లికీ, కుమార్తెకు ఉపయోగించును. 


59 


2, సిళ్చ హస్తము (తండ్రీ హస్తము) 

ఎడమచేయి పార్శ మునకు పతాక హస్తము పట్టి, కుడిచేయి సింహ 
ముఖ హస్తము ఊర ముఖముగా చలింపజేసిన పిత్సహస్త మగును, 

3. దంపతీ హస్తము 

ఎడమచేత శిఖర హస్తమును, కుడిచేత మృగశీర్ష హస్తములు పట్టిన 
దంపతీ హస్త మగును. 

4. తాత సొస్తము 

అలాటమున అంజలి హస్తము, తర్వాత కుడిచేత శిఖర హస్తము పట్టిన 
తాత హస్త మగును. 

5. నాయనన్ము హస్తము 


కుడిచేయి వక్షమందు ముకుళ హస్తము పట్టి, ఎడమచేయి సర్పశీర్ష 
శిరమునందుంచిన నాయనమ్మ హస్త మగును. 


6. పినతండ్రి హస్తము 

నడుమునందు సర్బ్చశీర్త హస్తము పట్టినను, కుడిపార్వ్యమున 
అంజలిహస్తము పళ్టైనను పినతం।డ్ర హస్త మగును. 

7, అక్క హస్తను 

భుజములయందు పతాక హస్తములను పట్టు, చతుర హస్తములుగా 
మార్చిన అక్క హస్త మగును. 

8. చెల్లెలు హస్తము 

నాభి స్థానమున మృగశీర్ష హస్తము పట్టిన చెల్లెలు హస్త మగును. 

9, శ్వశ్రు హస్తము (అత్త) 

కంఠమందు హంసాస్యము నుంచి కుడిచేత బట్టిన సందంశ హస్తమును 
నాభి కెదురుగా (త్రిప్పి, ఎడమచేత (స్త్రీ హస్తమును పట్టిన శ్వశ్రు హస్త మగును. 


60 


10. శృశుర హస్తము (నూను) 

కంఠమందు హంసాస్య హస్తమునుంచి, కుడిచేత శిఖర హస్తము నాభి 
కెదురుగా పట్టిన శ్వశుర హస్త మగును. 

11. భర్తృ హస్తము (భర్త) 

కంఠమందు ఎడమచేత హంసాస్యము, కుడిచేత శిఖర హస్తము పట్టన 
భర్తృహస్త మగును, 

12. సపత్నీ హస్తము (భార్య) 

పాశ హస్తమును చూపి రెండుచేతుల యందును (స్త్రీ హస్తములను 
పట్టిన సపత్నీ హస్త మగును, 

13. బావ హస్తము 


వక్షమందు కుడిచేత శిఖరము, ఎడమచేత పతాకము పట్టిన బావ హస్త 
నుగును. ఇది మరిదికి కూడ చెల్లును, 


మరిది: చెల్లెలు భర్త. 
బావ: మగని అన్న మరియు అక్కకు భర్త. 
14. మేనమామ హస్తము 


ఎడమపార్మ్యమున అంజలి హస్తము పట్టిన మేనమామ యందు 
వినియోగించును. 


15, స్నేహితుని హస్తము; 


(8) ఎడమచేత పతాక హస్తము, కుడిచేత అర్హపతాకము పట్టిన 
స్నేహితుని హస్త మగును. 


(0) కుడి, ఎడమల చేత ఎదుటివానికి కరచాలనము చేయునట్టు ముష్టి 
హస్తమును పట్టిన స్నేహితుని హస్త మగును. 


61 


16. అనయననులకు హస్తములు 


650 -+-ఎ రల ఈ” 


10, 


క్షే 


పాదములు 

పతాకము చేతను 
నుదురు 
చీలమండలు 

ముష్టి చేతను 
నడుము 
పిరుదులు 

అర్షచం(ద్ర చేతను 
మోకాళ్లు 


oy కపోతము చేతను 


తొడలు : కరి హస్తము చేతను 
యోని: కటకాముఖముచేతను 
శిశ్నము : మృగశీర్ష చేతను 

గోళ్లు 

ముంగురులు 

suas (త్రిపతాక హస్తముచేతను 
చెక్కిళ్లు 

వృషణములు 

దంతములు : శుక తుండముచేతను 
గుదము : సందంశము చేతను 
దృష. 

కనుబీ మలు | సలి ముఖము చేతను 
బొడ్డు 


ముక్కు 


62 


12. (క్రింది పెదవి 
గుణము సూచీ ముఖముచేతను 
బుద్ది 
13. కేశ పాశము (జడ): కర్తరీ స్వస్తిక చేతను 
14, మనోవికారము : కర్తరీ ముఖముచేతను 


15. స్తనములు : నళినీ పద్మ కోళము చేతను 

16. వెం(ట్రుకలు : అలపల్లవి చేతను 

17, హృదయము : స్వస్తికము చేతను 

18. చూచుకములు : 
(స్తనాగ్రములు) 
iy eet ముకుళము చేతను 

19. నూగారు : సర్పుశిరము చేతను 
(ఉదరమందు రోమావళి) 

స మ. హంసపక్షము చేతను 
మాటలు 


యథాయోగ్యముగా అభినయించవలెను. 


పంచ భూతములు - నదులు 
ఎడమచేత పతాక హస్తము, కుడిచేత సూచీముఖము పట్టిన 
పంచభూతములను శబ్దమునకు చెల్టును, 
పంచభూతములు : 5 
భూమి 2)నీరు 3) అగ్ని 4) వాయువు 5) ఆకాశము 
1. భూమి : పతాకము లేక సూచీముఖ హస్తములు కుడిచేత పట్టి 
(క్రిందకు చూపిన భూమికి చెల్లును. 


2. నిరు ? శిఖర హస్తమును కుడిచేత పట్టి నోటియందు నీరు 
(త్రాగునట్టు చూపిన నీటికి చెల్లును, 


63 


3. అగ్ని : త్రిపతాక హస్తము కుడిచేత పట్టి, తీక్ష దృష్టితో చూసిన 
అగ్నికి చెల్టును. 


4. వాయువు ; పతాక హస్తమును కుడిచేత పట్టి కదిలించిన వాయువుకు 
చెల్లును, 


5. ఆకాశము : సూచీముఖ హస్తము కుడిచేత పట్టి పైకి చూపిన 
ఆకాశమునకు చెల్లును. 


6. సము(ద్రము ; 
పతాక హస్తములు కుడి, ఎడమ చేతులను (ప్రక్క ప్రక్కన బెట్టి 
సముద్రపు అలలు వచ్చునట్లు విన్యాసమున తెలియు జేయవలెను. 


7. ఆకాశ గంగ ; 


సముద్రము వలె కుడిచేయి పతాక హస్తము ఊర్ణ ఏముఖముగాను, 
ఎడమచేయి, ఊర్ష్యముఖ పతాక హస్తమును అడ్డముగా సంచరింప జేసిన 
ఆకాశ గంగ యగును, 


8, గంగొనది | 


ఎడమచేయి క టకాయుఖము, కుడిచెయి (వేట ఎడమెొడముగా పతాకము 
సొచిపట్టు ముందు భాగమునకు నడిచిన గంగానదికి చెల్లును, 


9, గోదావరి నది: 


చేతి వ్రేళ్ళు ఎడమెడముగా రెండు చేతులు పతాక హస్తములు పట్టి 
అధోముఖముగా సంచరింపజేసిన గోదావరినది యగును, 


10. కావేరి- రేవా- నర్మదానదులు : 


గోదావరి వలె రెండు పతాక హస్తములు ఎడమెడముగా (వ్రేళ్ళుపట్టి, చ(క్ర 
సంచారము చేయుచు నక్రముగా నడిచిన కావేరి నదికి చెల్లును. ఇవి రేవా, 
నర్మదా నదులకు ఆచరణ యోగ్యము, 


64 


11. తుంగభ॥ద్రానది : 

అధో ముఖముగా చలింపజేయు కుడిచేయి పతాక హస్తము, ఎడమచేయి 
మధ్య యందు కొంచెము వంగి మృగశీర్ష హస్తము పట్టిన తుంగ భద్రానదికి 
చెల్లును, 

మృగ హస్తములు 
1. సింహము 
కుడిచేత సింహముఖ హస్తమును పట్టి దాని వెనుక వైపు పతాక 
హస్తమును ఎడమచేత వేళ్లను విభజించి పట్టిన శ్లిష్ట సింహముఖ హస్తమగును. 

ఈ హస్తము సింహమునందు చెల్లును. 


2. వ్యాఘ్రము (పెద్దపులి) 

క్రూర దృష్టితో రెండుచేతులతో అలపల్లవి హస్తములు ముందునకు 
సాచిపట్టి ఆలీఢస్టానమున కాలు కుంచించి నిలిచిన పెద్దపులికి చెల్లును. 

3. వృషభము (ఎద్దు) 

మధ్యమ అనామికను కొంచెము అరచేతి తట్టునకు వంచి, వాని మీద 
అంగుష్టమును చేర్చి తక్కిన (వ్రళ్తను చాచి పట్టిన తల సింహ హస్త మగును. 
ఇది వృషభము (ఎద్దు) నకు చెల్లును, 

4. ధేనువు (ఆవు) 

నడిమి వ్రేలిని వంచి, తక్కిన (్రేళ్లను చాచిపట్టిన యెడల సంక్షీర్ణము (ద్ర 
హస్త మగును. ఇది ఆవునందును, యం|[త్ర భేదము నందును చెల్లును, 

5. సూకర హస్తము (పంది) 

మత్స్య హస్తమందు కుడి హస్తమును వంచి కదిలించుచు (వేళ్ల 
నైదింటిని విరళముగా పట్టిన నది సంక్షీర్ణముకర హస్త మనబడును. ఇది 
పందియందు ఎఐయోగించును, 

6. కపి హస్తము (కోతి) 

ముక హస్తము మధ్యమాంగువ్పముల చేరికవలన అధోముప్టై ముకుళ 

హస్త మనబడును. ఇది కోతియందు చెల్లును, 


65 


7. భల్లూక హస్తము (ఎలుగు బంటి) 

ఎడమచేత దిగుమొగముగా పద్మకోశ హస్తమును పట్టి. కుడిచేత 
పతాక హస్తమును దానిపై నుంచిన యెడల పద్మకోశ పతాక హస్తమగును, 
ఇధి ఎలుగుబంటి యందు చెల్లును, 

8. మార్జాల హస్తము (పల్లి) 

ముంది చెప్పబడిన ముష్టి హస్తముయొక్క అనామికాంగుష్టములను 
జేర్చి పట్టిన అది అర్ధముకుళ హస్తమగును. ఇది పిల్లియందు చెల్లును. 

9. కురంగ హస్తము (జింక 

మృగశీర్ణ హస్తము జింకయందు చెల్లును, 

10. మూషిక హస్తము (ఎలుక) 

ముకుళ హస్తమందు చూపుడు వ్రేలిని బాగుగా చాచిపట్టిన ఖండము 
కుళహస్త మనబడును. ఇది ఎలుక యందు చెల్లును, 

పక్షి హస్తములు 

1. సారావతము (పావురము) 

కపోత హస్తమును పుంఖితాకారముగ (మొనదెల) పట్టిన పొవుర హస్త 
మగును, 

2. కపోత హస్తము (గువ్వ) 

అడ్డముగా పట్టిన కపోత హస్తమగును, 

3. పికము (కోకిల) 

ఆరాళ హస్తమును పుంఖితముగా పట్టిన పిక హస్త మగును. 

4. చాతకము (వానకోయిల) 

లాంగూల హస్తమును పుంఖితముగా పట్టిన చాతక హస్త మగును. 

5. శుకము (చిలుక) 

శుక తుండ హస్తమును పుంభఖితముగా పట్టిన శుక హస్త మగును, 


66 


6. (భమరము (తుమ్మెద) 

భ్రమర హస్తమును పుంభితముగా పట్టిన యెడల భ్రమర హస్త మగును, 

7. మయూరమను (నెమలి) 

మయూర హస్తమును ఊర్థ్యముఖముగా పట్టిన మయూర హస్త 
మగును. 

8. హంస 

హంసాస్య హస్తము హంస పక్షి యందు చెల్లును. 

9. చకవాకము 

అల పద్మహస్తమును పుంఖీతముగ పట్టన చక్రవాక పక్షియందు 
చెల్లును. 

పిశాచములు 

వంకర నడక, క్రూరదృష్టి గలిగి, అడ్డదిడ్డముగా చలింపజేయు 
ముష్టి సోల పద్మ హస్తములతో దంత ఘట్టనము చేసిన శాకిని, ఢాకిని 
మొదలగు పిశాచముల యందు చెల్లును. 

న ఎంగారాది రసములకు హస్తములు; 


1. శృంగారము : అలపల్లనము 
2 హాస్యము : హంసాస్యము 
3. కరుణము '  ముకుళము 
4. రౌద్రము '  శగశుకతుండము 
5. వీరము ;_ ట్రిపతాకము 
6, భయానకము ; కర్తరీ ముఖము 
7. బీభత్సము :  ఊర్ణనాభము 
8, అద్భుతము : పద్మకోశము 
9. శాంతము ' హంస పకము 


ఈ రసములకు - ఈ హస్తములు సందర్శమును బట్టి తగిన స్థానక 
ములతో పట్టవలెను. 


67 


— 


ww co ~1 అఆ tn మ © గ 


— mm 
WW ~~ చా 


ఆ 6 tn hm wD గం 


మేషాది రాసులకు హస్తములు : 
మేషరాశికి హంసాస్యము 
వృషభరాశికి శిఖరము 
మిథునరాశికి అర్హపతాకము 
కర్కాటకరాశికి కర్కటకము 
సింహరాశికి సింహముఖము 
కన్యరాశికి మృగశీర్షము 

తులా రాశికి ముళ్ణ 

వృశ్చిక రాశికి శుకతుండము 
ధనుస్సు రాశికి అర్ష్రచంద్రము 


. మకర రాశికి పతాక స్వస్తిక 
, కుంభోరాశికీ కలశము 
. మీన రాశికి మకరము 


హస్తములు చెల్లును. 


వొరాదులకు పొస్తములు 


, ఆదివారమునకు: - అల పల్లవము 
. సోమ వారమునకు:-  అర్హచం(ద్ర 

. మంగళ వారమునకు: - (త్రీపతాకము 
, బుధ వారమునకు; - సందంశము 
. గురు వారమునకు; - శిఖరము 

, శుక్ర వారమునకు:; - పతాకము 

. శని వారమునకు; - ముట్ల 


68 


కాలమునకు హస్తములు 
1. గడియలకు: సూచీ ముఖము 
7. జాములు 
హంసాస్యము 
నిముసములు 
3. దినములు 
పక్షములు పతాకముచే 


అయనములు |! అభినయించదగును, 


వత్సరములు | 

రత్నములు 

1. సుష్యరాగం:- లొంగూలము 

2. వ(జ్రము;- సంహ ముఖము 

3. చంద్ర కాంత మణి;- అర్హ చంద్రము 

4. ముత్యము :- హంసాస్యము 

5. నీలముః- కటకాముఖము 

6. మరకతము :- చతురము 

7. పద్మరాగము:- సందంశము 

8. పగడము:- శిఖరము 

9. _గోమేధికము:- అర్హ పతాకము 


10. సూర్యకాంత మణీ; - అలపల్లవము 
11. వైఢూర్యము:- సింహముఖము 


ముల చేత అభినయించదగును. 


ల 
bes 


69 


లోహములు 


1. ధనము :- త్రిపతాకము 
2. బంగారము :- చతురము 
3. వెండి :- పతాకము 
4. కంచు :- సింహముఖము 
5. ఇనుము :- ముక్టి 
6. సత్తు :- 

Re సూచీముఖము 
7. సము ప= లాంగూలము 
8. ఇత్తడి ;- చతురము 
9. లోహ భేదములను 

అర్హ్రపతాకము 

లోహ ప్రయోజనములను 





హస్తములతో అభినయించదగును, 


స్వరములు 


సామీ 


. షడ్డమును మయూర 


న్‌ 


. బుషభమును మృగశీర్ష 

. గాంధారమును సింహముఖ 
. మధ్యమమును హంసాస్య 

. పంచమమును శుకతుండ 


, దైవతమును అర్హపతాక 


ఆ[ oY nn hh ౪) 


. నిషాదమును సందంశ 


హస్తములతో అభినయించదగును, 


70 


సంఖ్యలు 

ఒకటీ అను సంఖ్యకు సూచీముఖ 
రెండు అను సంఖ్యకు అర్హపతాక 
మూడు అను సంఖ్యకు (త్రిశూల 
నాలుగు అను సంఖ్యకు (తీపతాక 
ఐదు అను సంఖ్యకు ముకుళా పతాక 
ఆరు అను సంఖ్యకు బాణ 
ఏడు అను సంఖ్యకు సందంశ 
ఎనిమిది అను సంఖ్యకు హంసాస్య 
తొమ్మిది అను సంఖ్యకు కటకాముఖ 
పది అను సంఖ్యకు అర్జచం|ద్ర 

హస్తములను వినియోగించవచ్చును. 

షడ్రసములు 

1. మధుర రసము (తీపి) నకు అలపల్లన 
2. తిక్తరసము (చేదు) నకు 

సింహ ముఖము పట్టి బొటన (వ్రేలిని కదిలించవలెను. 
3. ఆమ్హరసము (పులుపు) 

లాంగూలము ఊర్ణ్యముగా చలింపజేయవలెను. 
4. వగరు చతుర 
5.కారము ఖండచతుర 
6. ఉప్పు ముకుళ 

హస్తములచే అభినయించదగును. 


71 


అభినయము చేసే నిధానాలను ప్రాణములు అంటారు. 
హస్తాభినయం చేసే విధానమును హస్తప్రాణాలు అంటారు. 
హస్త (ప్రాణాలు :- ఇని పన్నెండు నిధాలు, 


Kk (పనారితము :- హస్తములు సాచి అభినయించడం. 

2. కుంచితము ;- హస్తములు వంచి అభినయించడం, 

3, రేచితము  :- హస్తములు కదిలించి అభినయించడం. 

4. పుంఖితము :- హస్తములు కుడివైపున ఎత్తి సాచి కదలించి 
అభినయించడం, 

5. (పరితము :- హస్తములు ఎడవునై పున వంచి కదిలించి 
అభినయించడం. 

6. అపవేస్టితము :- హస్తములు దిగువగా వంచి అభినయించడం, 


7. ఉద్వేష్టితము :- హస్తములు ఎత్తి అభినయించడం. 


8. పరివృత్తము :- హస్తములు ప్రక్కనుండి ముందుకు, వెనుకకు 
అభినయించడ 

9, వ్యావృత్తము :- అన్ని చోట్ల (త్రిప్పి అభినయించడం. 

10. చిహ్నము :- నాట్య సమయంలో హస్తములద్వారా (ప్రత్యక్ష 
పరోక్ష వస్తువులయెక్క- స్థావర జంగవం 


తపములను తెల్పేది చిహ్నము, అనగా గుర్తు 
అంటారు, 


చిహ్నాములు (గుర్తులు) 
, ఇవి ఎనిమిది ఎధాలు, 
1. వాటి ఆకారములను (ప్రదర్శించడం, 


72 


2. వాటి ముఖములను ప్రదర్శించడం. 
3. అవి ఉండే తావులను (ప్రదర్శించడం. 
. వాటి చిహ్నాలను ఒక వస్తువుతో పోల్చి (ప్రదర్శించడం. 


. వాటి ఆయుధాలను (ప్రదర్శించడం, 


దొ అఆ 


, వౌటీ (ప్రయోజనాలను (ప్రదర్శించడం. 


. వొటీ వ్యాప్తిని ప్రదర్శించడం. 


ది ఎ 


. వాటి చేష్టలు (ప్రదర్శించడం, 
11. సంకేతము : 


మాటలతో నిమిత్తం లేకుండా సైగలతో తెల్పడం. అంటే భావనకు 
సంకేతరూపం ఇవ్వడం, 


12. పదార్థం టీక: (వద- అర్ధం- టీక) 


చెప్పబడిన పదముయొక్క అర్థము హస్త |ప్రదర్శనముతో తెలియ 
జొపుడం. 


ఆకృతి - చేష్ట - చిహ్నము - జాతి అను వానిని బట్టి బాగుగా 
ఆలోచించి హస్తాభినయం చేయవలసి ఉంటుంది. 


2. నేత్రము (కన్ను) 
ముఖ్యంగా సాత్మికాభినయమునకు కన్ను (ప్రధానం, 


సుఖ, దుఃఖ సమన్వితమ్రైన సమస్త భావములను వ్యక్తము చేయునది 
'కన్ను'. నవరసములను ద్యోతకము చేయునది కన్ను. 


కన్నును విస్మరించి చేయు భావ ప్రకటన కేవలం అంగ, ప్రత్యంగ 
విన్యాసాలు మాత్రమే అవుతుంది, 


73 


అది జీవుడు లేని కళేబరంతో సమానం. రస పరిపుష్టికి ఆధారం. 
నే[తాభినయం. 
దృష్టి భేదాలు 


(ఇవి ఎనిమిది విధాలు) 
శ్లో ॥ సమవలోకితం సాచీ ప్రలోకిత నిమీలితే 


ఉల్లోకితానువృత్తే చ తథాచైవా౭వలోకితమ్‌ 
ఇత్యష్ట దృష్టి భేదాస్తు కీర్తితా భరతాగమే॥ 


తా॥ సవుము, అవలోకితము, సాచి, ప్రలోకితము, ఉల్లోకితము, 
అనువృత్తము, అవలోకితము - అని దృష్టి భేదాలు ఎనిమిది విధాలుగా 
భరతశా(స్త్రమందు చెప్పబడినవి. 
1, సమదృష్టి వ్‌ లు 

కన్నులు పెద్దవి చేసి, రెప్ప వేయక నిలకడగా చూడటం, చలించని 
తారకలు గల దృప్త (దర్శించిన లేక హర్షించిన) దృష్టి సమదృష్టి, 

వినియోగం ;- నాట్యారంభము - (త్రాసును చూచుట, ఇతరుల 
ఆలోచనలను ఊహించడం, ఆశ్చర్యం, దేవతా రూపదర్శనం, దేవతా, స్త్రీలు. 
ఈ సందర్భంలో ఈ దృష్టిని ప్రదర్శించాలి. 
2. అనలోకిత దృష్టిః: - 

కన్నులు విప్రారడం- కనుగుడ్డు వడిగా తిప్పుడం. 

వినియోగం :- కుమ్మరి సారె వలె కనుగుడ్లు తిరుగడం - చుట్టూ 
ఉన్న అన్ని వస్తువులను చూడడం - ఇచ్చ (కోరికు సందర్భాలలో ఈ దృష్టిని 
(ప్రదర్శించాలి, 


74 


3, సొచిదృష్టి: - 

(క్రమంగా అడ్డంగా తిరిగిన కడగంటి చూపు. 

వినియోగం :- మీసము దువ్వడం లేదా సరిజేయడం, బాణము 
ఎక్కుబెట్టుడం (గురిచూచుట), 
4. ప్రలోకిత దృష్టి :- 

ఇరు ప్రక్కలకు చలించుట. 

నినియోగం :- రెండు (ప్రక్కలనున్న వస్తువులను చూడడం, సైగ 
చేయడం, కలవరపాటు, చలనం. 
5. నిమీలిత దృష్టి :- 

సగము కన్ను తెరచి చూడడం. 

వినియోగం :- బుషివేషము, పారవశ్యం, జపం, ధ్యానవ్ళు, 
నమస్కారం, ఉన్మాదం, సూక్మ్మద్నష్టి మదించి ఉండటం. ఈ సందర్భాలలో 
"ఈ దృష్టిని (ప్రదర్శించాలి. 

ఛి () 

6. ఉల్గోకిత దృష్టి :- 

మీదికి నిక్కించి చూడటం. 

వినియోగం :- ఎత్తు, ధ్వజాగ్రం, గోపురం, దేవమండపం, పూర్వజన్మ 
స్మరణ, వెన్నల జాణత్వము. ఈ సందర్భాలలో ఈ దృష్టి సంకేతం, 

వేగముగా క్రిందు మీదుగా జూచుట. 


వినియోగం :;- కోపముగా చూడటం, పీతితో పిలవడం. వీటియందు 
ఈ చృష్టికి సంకేతం. 


8, అనలోకిత దృష్టి a 


(కిందికి చూడటం, 


£5 


వినియోగం :- నీడను చూచుట, ఆలోచన, పని చేయుట, చదువుట, 
తన అవయవములను చూచుకొనుట, నడక యందు (ప్రదర్శనకు ఈ 


దృష్టి సంకేతం. 

హృధ్గతమైన భావములను వ్యక్షపరచు సాత్విక దృష్టులు 

(ఇవి ఇరువది ఆరు విధాలు) 

1. స్నగ్టము:ః- 

సంతోషము, అభిలాష మనోజ్ఞత, అంతర్వికాసము, మన్మథో [ర్రేకము 
గల దృష్ట స్నిగ్ష దృష్టి. 

వినియోగం :- స్నేహము గల వస్తు ప్రియుల విషయాల్లో 
వినియోగపడుతుంది. 


న్‌. బస్మయము ఫ్‌ ఆ 

చక్కగా తెరువబడీన రెప్పలు గలది. మిక్కిలి నిక్కును చూపునది. 
సమమయినది. వికాసము గల దృష్టి విస్మయద్చి. 

వినియోగం;- ఆశ్చర్యము మొదలైన వాటి యందు వినియోగపడుతుంది 
3, విషల్ణను క 

విసిరిన రెప్పలు, తొలగించిన రెప్పవపొట్టు, చలింపని నల్ల(గ్రుడ్డు గలది 
విష్ణూ ద్నక్ల, 

నినిదోరాగన్ళు;:- ఖేదం, చింత వెందలగువాటి యుందం 
వినియోగపడుతుంది, 
4, (దుతము థ్‌ లా 

రెండు నల్ల గ్రుడ్ల యొక్క చలనం గలది ద్రుతదృష్టి, 

వినియోగం !- సం(భముము మొదలగు భావాల యందు వినియోగ 
బడుతుంది, 


76 


వ. దూరము :- 

కొంచెము మీది కెత్తబడిన చూపు దూరద్భ్బ్యు, 

నినియోగం :- దూరవునందుంటు వస్తువులను చూడటం, 
జరుగనున్న విషయాలను (గ్రహించడం వంటి భావాల (ప్రదర్శనకు 
ఉద్దెశించింది. 
6. ఇంగితము:; - 

కటాక్ష చలనము గలిగి సంతోషముతో కూడినది ఇంగితదృప్టి, 

వినియోగం :- ఇంగితమును తెల్పునది- అనగా వునస్సులోని 
భావమును (అభి(ప్రాయనును) తెల్టునది. 
Fa బిలోకితము: - 

వెనుకకు చూచుట విలోకిత దృష్టి. 

నినిరూరాగం:- వెనుక ఖాగవఎన ౦దున్న వాటిని చలొడటుం, 
ఆలోచించడం లేక లోనున్న భావమును గ్రహించడం కోసం ఉద్దేశించినది. 


8. వితర్కితము:- 


వికసించినది మీదకు ఎత్తబడిన కనురెప్పలు గలది, విసిరిన తారకలు 
గలది కొంచెముగా భయపడునట్టున్నది. సమ తారకలు గలది వితర్కిత 


దృష్టి. 
వినియోగం : - ఊహించడం మొదలైన భావాల (ప్రకటనకు ఉద్దేశించినది. 
9, శంకితము ధ్‌ అ 


కొంచెము చలనం, కొంచెము నిలకడ కలది, మీదకూ అడ్డంగానూ 
చూచేది, మరుగుపడేది, బెదర తారకలు గలది- శంకిత దృష్టి, 


వినియోగం ;- శంక మొదలైన భావాల (పకటనలందు (ప్రయోగింప 
దగినది. ఇది 'శంకిత' అనే సంచారి భావదృష్టి. 


ft 


10. అభితస్తము వ్‌ ఆ 
రెప్పల కదలిక, అలసిన తారకలు గలది అభితప్త దృష. 


వినియోగం : నిర్వేదం (విచారం) విసుగు వెొందలగు భావాల 
ప్రదర్శనలో ప్రయోగింపదగినది. 


సమంగా ఉన్న తారకలు కనురెప్పల చలనం లేనిది శూన్యదృష్టి. 


వినియోగం :- ఎదురుగా ఉన్న వాటిని (గ్రహించలేని స్థితిని 
తెలుసుకోలేనటువంటి భావాల (ప్రదర్శనలో ఉపయుక్తమైనది. 


12. హాస్త్రముః = 

చలించడం, కొంచెం సంకోచించడం, రెప్పపాటు, మనోహరమైన దృష్టి 
హస్వదృష్టి. 

నినియోగం : నవ్వు మొదలగు అభినయాళల్లో ఉపయోగపడుతుంది. 


13. ఉ(గము ధ్‌ జా 
బాగుగా వికసించిన కనురెప్పులు. ఎర్రబడిన రెండు కనుగొనలు ఉండే 


దృ ఉగ్రదృప్టై. 

వినియోగం ;- ఉ(గ్రము (కోసము) మొదలైన భావాల (ప్రదర్శనలో 
('ప్రయుక్తవరౌతుంది. 
14, విభాంతము; - 

చలించు తారకలు, (ప్రీతికరమైనది నడువు నడువు వెలవెలపాటు- 
మరల తేటదనము గలది విభ్రాంత దృష్టి, 

వినియోగం :- సం[భవువుఎ మొదలగు భావాల (ప్రదర్శనలో 
ఉపయుక్షనౌతుంది ఇది 'విభ్రాంత' అనే సంచార భావదృట్ట. 
15. సూచన ;- 


78 


చేతి సైగను అనుసరిస్తూ కొంచెము మూయబడినది 
సూచనాద్నప్ల, 


వినియోగం :- సూచన చేయడం మొదలగు వాటియందు ఉపయుక్త 
మగును, 
16. లజ్జతను విజ 

ముడుచుకొన్న రెప్పల కొనలు కలది లజ్జిత దృష్ట. 


వినియోగం :- సిగ్గుపడడం మొదలగు భావాల అభినయానికి ఉపయుక్త 
వేగును, 


17. మలినము ;- 


సంకోచించిన కనుగొనలు, చంచలమైన రెప్పులు, ఆకర్షింపబడీన తారకలు 
గల దృష్టి మలినదృష్టి, 

వినియోగం :- అనుమానించడం మొదలగు భావ(ప్రకటనకు ఇది 
ముఖ్యంగా (స్త్రీపాత్రలలో కనిపిస్తుంది. ఇది “వులిన' అను సంచారి 
భావదృష్టి. ((ప్రీయునితో సరస సల్హాపములాడునపుడు - వ్యక్తమవుతుంది.) 
18. (త్రస్త ఫా 

తొలుత వికాసము, పిమ్మట చలించుచున్న నల్ల గ్రుడ్లతో మీది కెత్తబడిన 
రెప్పులు గలది (త్రస్త దృష్ల, 

వినియోగం :- భయము, మదము (మత్తు) భావాల (ప్రదర్శనకు 
ఉద్దేశించినది, 
19. నూని ః- 


సడలి కొద్దిపాటి కదలికతో (క్రమంగా సోలుచున్న నల్ల గ్రుడ్డు గలది. రెప్పుల 
కొనల నంటుచున్న కనుబొవులు గలది మ్లానద్నక్ల, 


79 


వినియోగం :- శిథిలమైన వస్తువులు మొదలైన వానిని చూడటంవలన 
కలుగు భావముల (ప్రదర్శనకు ఉద్దేశించబడినది. 


20. ముకుళము (మొగ్గ) :- 


రెప్పల మీద వెంట్రుకలు కదులుతూ దగ్గరగా సౌమ్యంగా ఉన్నది. 
తారకలు కనిపించనది, పైరెపులు మూయబడినది- ముకుళ దృ. 


నినియోగం :- ఆనంద (ప్రకటనకు ఉద్దేశించినది, ఇది ముకుళ 
అనుసంచారి భావద్చట్టై. 


కొంచెము వాల్చిబడిన కొనరెప్పులు, మిక్కిలి లోగొనబడిన నల్ల గ్రుడ్డు 
గలది కుంచిత దృ. 


నినియోగం : అనిష్టము, అసూయ భావాల (ప్రకటనకు ఉద్దేశించినది. 
22. నిప్పుతను : - 

అదురుతూ వికసించినవై వాలిన రెప్పులు గల దృష్టి విప్పుత దృష్ట. 

వినియోగం :- అన్ని వస్తువులలో సౌందర్యమును చూడటం లేదా 
భావించడం ప్రదర్శన కోసం ఉద్దేశించింది. 
23 జిస్మాము ఫ్‌ 

బాగుగా నాల్చిబడీన రెప్పులు గలది. తారకలు కనిపించక అడ్డంగా మెల్లగా 
చూచునది జిహ్మదృష్టి, 


నినియోగం ;- నిగూఢమైన అర్ధములు, అసూయ మొదలగు భావాల 
(ప్రకటనకు ఉద్దేశించినది. 
24, మదిర ;- 


సూటిగా లేనిది, దిక్కులు చూసేది మధ్యస్టమైనది. కలుపబడిన కనులు 
గలది, క్రీందికి వాఠినది. బెదరుతున్నది. మదిర దృష్ట. 


80 


వినియోగం :- తరుణ (తత్కాలి) వుద (ప్రకటనకు ఉపయుక్త 
మౌతుంది. 


నిలకడ లేనిది, తడబాటు గలది, కొంచెము చలించుచున్న తారకలు 
గలది, వాల్చుబడన రెప్పులు గలది హృద్యదృప్ట. 

నినియోగం :- సంతోష, విచార సంఘటనలకు చలించి, తగు రీతిని 
ప్రదర్శించుటకు ఉపయుక్తమౌతుంది. 


26. లలితము ;- 


కనుబొమల కదలికచే వాల్చబడిన కడకన్నులు, మన్మథ వికారము వలన , 
చిరునవ్వు, తేటదనము గలది లలిత దృష్టి, 


వినియోగం ;- ఆనందకరవాన వస్తువులను సుకువూరంగా 
చూడడంలో ప్రదర్శిత మగును, 


నవరస దృష్టులు 


సంతోషముతో, సుఖము చేత కలిగినది. మిక్కిలి మన్మథాధీనమైనది. 
కనుబొమలు నిక్కించి, కడగంటి చూపు వలన కలిగినది శృంగార దృష్టి. 


నినియోగం ;- మన్మథావిష్టలైన కామినీ కాముకుల చూపుల విషయంలో 
ప్రదర్శనయోగ్యం, 


2. హాస్యదృష్టః - 
విప్పారిన నేత్రములు గలది హాస్య దృష్టి, 
వినియోగం :- నవ్వునందు ప్రదర్శనయోగ్యం. 
3. కరుణ దృ: - 


క్రిందకు వాలి, సగము తెరువబడి, కన్నీళ్లతో మెల్లగా తిరుగుచున్న 


81 


తారకలు గలిగిన నాసాగ్రమందు నిలిచిన చూపు కరుణదృష్టి 
వినియోగం :- కరుణరసమందు (ప్రదర్శన యోగ్యము. 


ఎ(రగా నున్నది. (కూరమైనది చలించని రప్పలు తారకలు గలది, 
వంకరగా మీదకు ఎత్తబడిన బొమముడి గలది రౌ(ద్రదృష్టి. 


వినియోగం ;$- రా(ద్ర రసమందు (ప్రదర్శన యోగ్యం. 
5. విరదృష్టి :- 


కాంతిముంతమైనది. తేటగా నున్నది. విప్పారినది. ఉగ్రమూ, శాంతము 
కాక మధ్యస్థంగా నున్నది. గంభీరంగానున్నది వీరదృష్టి, 


వినియోగం :- వీరరసమందు (ప్రదర్శన యోగ్యం. 


చలనం లేనిది, మీదకు ఎత్తబడిన కనురెప్పలు గలది, బాగా చలిస్తూ 
వికసించిన తారకలు గలది భయానక దృ. 


వినియోగం :- భయానక రసమందు ప్రదర్శనయోగ్యం. 
7. భీభత్స దృష్టిః - 
కనురెప్పలు సగము మూతబడి, కదలని తారకలు గలది బీభత్స దృష్టి. 
వినియోగం :- బీభత్స రసమందు (ప్రదర్శన యోగ్యం. 
8. అద్భుత దృష్ట: - 
కొంచెము వంచబడిన రెప్పుకొనలు, ఆళ్ళర్యము చేత వెత్తబడిన 
కనుబొమలు వికాసముతో కూడిన సమదృష్టి - అద్భుత దృష. 


నినియోగం. !- అద్భుత రసమందు (ప్రదర్శన యోగ్యం. 


82 


9. శాంతదృష్ట: - 
వూతబడు రెప్పలు గలదియు, కొంచెము చలించునట్ట కన్నులు 


గలదియు, చలించుచున్న నల్ల[గ్రుడ్డు గలిగినది శాంతదృష్టి, 
నినియోగం :- శాంతరసమందు ప్రదర్శన యోగ్యం, 
భావము యొక్క విశిష్టతలను తెల్పునపుడు 
చేతులు, నేత్రముల ననుసరించునని, 
1. శిరోబేధాలు - 9 
2. భూ (కనుబొమ్మ) - 6 
3. (గీవా (మెడ) -_ 4 
4 నాసా (ముక్కు) క 9 
5. అధరోష్ట చాలన _ ౬ 
6. హాస ప్‌ 
7. వకత్షోభినయాలు _ ఏ5 
8. కటిచాలన భేదాలు మ్ల క్ష 
9. పొదకర్మ భేదాలు వు. సక్‌ 
1. శిరోభోదాలు :- (9) 
శా! “సమముద్వాహిత నుధోముఖ మాలోలితం ధుతమ్‌ 
కంసితం చ సరావృత్తము భి స్తం సరివాహితమ్‌ 
నవథా కథితం శీర్ణం నాట్యశాస్త్ర నిశారదైః. 
శా! 
యు 
2. ఉద్యాహితం 
3. అధోముఖం 


83 


. ఆలోలితం 
థుతం 
. కంపితం 
. పరావృత్తం 
ఉట్టి ప్తం 


. పరివాహితం 


అ ౦ ~~ OM U1 A 


అని తొమ్మిది శిరోభేదాలుగా నాట్యశా(స్త్రృవేత్తలు చెప్పారు. 
1. సమశిరస్తు ;- 
చలనము లేనిది, నిశ్చలంగా సమముగా ఉన్న శిరస్సు సమశిరస్సు, 


వినియోగం :- నృత్తారంభం, జపం, గర్వం మొ॥ వాటీయందు 
(ప్రణయం, కోపం, స్తంభనం, నిష్కియత్వం మొ॥ వాటియందు. 


2. ఉద్వాహాత శిరస్సు :- 
మీదికి ఎత్తబడిన శిరస్సు. 


వినియోగం :- పతాకం, చంద్రుడు, ఆకాశం, పర్వతం, ఆకాశంలో 
సంచరించే వారు ఎత్తుగా ఉన్న వస్తువులు మొ॥ వాటియందు. 


3, అధోముఖ శిరస్సు; - 

(కిందకు వంచబడన శిరస్సు, 

వినియోగం :- లజ్జ, భేదం, (ప్రణామం, దుళ్భింత, మూర్చ, క్రిందుగా 
ఉన్న వస్తువులను నిర్దేశించడం. నీటిలో మునగడం మొ॥ వాటియందు. 
4. ఆలోలిత శిరస్సు :- 

చక్రాకారంగా (త్రిప్పబడినది ఆలోలిత శిరస్సు, 

వినియోగం :- ఉద్వేగంగా వచ్చి నిద్ర, గ్రహం ఆవేశించడం, మదం, 
మూర్చ, (భ్రమణం, వె(ర్రినవ్వు మొ॥ వాటియందు, 


84 


5. ధుత శిరస్సు ;- 

కుడి, ఎడమ (పక్కలకు (తిప్పబడీనది ధుత శిరస్సు. 

వినియోగం :- ''లేదు'' అనే మాట - మాటిమాటికి (ప్రక్కలకు 
చూడటం- జనులను ఊరడించడం- ఆళ్ళర్యం- విషాదం- ఇష్టం 
లేకపోవటం- చలిబాధ (వణుకు)- జ్వరం- భయం- మద్యం (త్రాగిన 
వెంటనే ఉండు ఫ్రీతి - యుద్దం- ప్రయత్నం - నిషేధం - కోపం - తన 
అవయవాలను చూచుకొనుట - ప్రక్కకు పిలవటం మొ॥ వాటియందు. 
6. కంపసిత శిరస్సు ఫ్‌ 

పైకి, (క్రిందికి కదల్బబడిన శిరస్సు కంపిత శిరస్సు, 

వినియోగం :- రోషం - “ఉండు” లేదా “నిలు” అనే మాట (ప్రశ్న 


- సూచన చేయుటు- దగ్గరకు రమ్మని పిలవటం - ఆవాహనం - బెదరింపు 
మొ॥ వాటియందు, 


ప్రక్కకు (త్రిప్పబడిన - పెడముఖంగా ఉన్న శిరస్సు - పరావృత్త శిరస్సు. 
వినియోగం :- కోపం - సిగ్గు- మొదలగువాటి వల్ల పెడముఖం పెట్టటం 


- నిరాదరణ చూపటం - జడ చూసుకోవటం - అమ్ముల పాది చూడటం 
మొ॥ వాటియందు, 


8. ఉత్తిప్త శిరస్సు :- 
చాలి 
ఒక ప్రక్కగా మీదికి ఎత్తిన శిరస్సు ఉత్లిప్త శిరస్సు, 


వినియోగం :- ఇది తీసుకో - ఇటుగా - ఇట్లు అను అర్జాలను 
సూచించుటలో వినియోగ పడుతుంది, 


85 


వంజావురం వలె రెండు (ప్రక్కలకు వంపబడునది పరివాహిత శిరస్సు. 
వినియోగం :- మోహం - విరహం - స్తుతి - సంతోషం - అను 
మోదనం - విచారం మొ! వాటియందు. 


(భూ- భోదాలు ( కనుబొమలు) ( 6) 


1. సహజ 2. పతిత 
3. ఉత్తిప్త 4. చతుర 
5. రేచిత 6. కుంచిత 
1. సహాజ ;- 
ముఖవుందు ఏ విధమైన వికారము లేక సహజస్థితిలో ఉన్నది 


వినియోగం :- ఇది సహజ భావములందు ఎనియుక్త్ష మవుతుంది, 
2. పతిత (భ్రువు :- 

చలించక (క్రిందకు వాల్చుబడనది పతిత(భ్రువు. 

నినియోగం :- జాగుప్ప (రోత), విస్మయం, అసూయ మొ॥వాటి 
యందు వినియుక్త మవుతుంది, 
3 ఉట్టి ప్ప(భ్రువు కి 

కనుబొమలు రెండింటిలో ఒకటి గాని రెండు గాని బాగా పైకి ఎత్తబడితే 
దానిని ఉత్తి ప్రభువు అంటారు, 


వినియోగం :ః- ప్రల కోపం, సత్యవచనం, శృంగార భావం- 
వీటియందు వినియుక్త మవుతుంది, 


4. చతుర(భువు :- 


86 


కనుబొమల కూడికతో కొంచెము మెల్లగా చలిస్తూ మత్తుగా ఉంటే 
దానిని చతురభువు అంటారు, 


వినియోగం :- ముఖమును తాకటం, వునోల్లాసం, సం(భవుం 
వీటియందు వినియుక్త మవుతుంది. 
5. రేచిత(భ్రువు :- 

ఒక కనుబొవు అందంగాను, ఇంపుగాను పైకి (త్రోయబడీన అది 
'రేచిత(్రువు. 

నినియోగం :- రహస్యము వినడం, మంచి విషయాలు చెప్పడం, 
స్లానమును పరికించడం మొ॥ వాటియందు వినియుక్త మగును. 

కనుబొవు ఒకటిగాని, రెండు గాని వంచబడితే కుంచిత (భువ 


అవుతుంది. 


వినియోగం :- మొట్టూయితం, కుట్టమితం, విలాసం, కిలికించితం, 
వీటి మందు వినియుక్త మవుతుంది, 


3. (గ్రీవాభోదాలు (4 విధాలు) 
శ్లో ॥ సుందరీ చ తిరన్చీనం తథైన పరివర్తితా, 
(ప్రకంసితా చ భానదై; శ్రేయా (గ్రీవా చతుర్విధా 
(నాట్యుశ్నాస్త్రం) 
1. సుందరి 2, తీరశ్సీనం 
3. పరివర్తనం 4. (ప్రకంపితం 


అని (గ్రీవా భేదాలు నాలుగు, 


87 


1. సుందరీ[గీవ ఫ్‌ ఆ 

ఆటు- నిటు అడ్డంగా కదలించబడిన మెడ సుందరీ([గీవ మనబడును. 

వినియోగం :- స్నృహారంభం, ప్రయత్నం, మంచిది అనుట, జ్ఞప్తికి 
తెచ్చుకొనుట, సరసత్వం, అంగీకారం- వీటీయందు ప్రయుక్త మగును. 
2. తిరన్ఫీన (గ్రీవ :- 

ఇరుప్రక్కల పైభాగమందు పాము కదలిక వలె మెడ తిరిగితే దానిని 
““తిరశ్చీనగ్రీవి! మంటారు. 

వినియోగం :- కత్తి (త్రిపుట, పాము నడకలు మొ॥ వాటియందు 
(ప్రయుక్త మవుతుంది. 
3. పరివర్తిత (గ్రీవ :- 

అర్రచంద్రాకారంగా కుడి - ఎడమలకు కదిలింపబడిన '“పరివర్తిత(గీవ' | 
అంటారు, 


వినియోగం :- ఇది శృంగారాభినయవుందు, ట్రయురాలి రెండు 
చెక్కిళ్ళను ముద్దుపెట్టుకొనుట యందు ప్రయుక్త మగును. 
4. (పకంసిత (గ్రీవ : - 

( ఆడపావురం వలె మెడను ముందు వెనుకలకు కదిలించినట్ను 
కదులుతున్న మెడ ''ప్రకంపిత(గ్రీవి' మనబడును. 

వినియోగం :- నీది- నాది అని చెప్పుట, దినిని అధికంగా దేశనాట్యం, 
ఉయ్యెల, మణితం యందు వినియోగిస్తారు. 
4. నాసొ చలన భోదాలు (2) 


1. వికాసము ;- 

సంతోష సమయమున ముక్కుపుటాలు బ్పించుట, 

2. సంకోచము :- 

కోప, అసహ్వాది సవుయవులందు ముక్కు సంకోచింపజేయుట 
(ముడుచుకొనుటు, 


88 


వ్‌, అధరోష్ట చొలన భేదాలు (3) 


1s 
2. 
3, 


స్కందము: - కోపాది సమయములయందు పెదవి వణుకుట, 
సంకోచము :- మూతి ముడుచుట. 
వికాసము :- హాస్య, అద్భుతాదుల యందు విప్పుట. 


6. నోసభోదాలు (5) 


Ll; 


స్మితము :- చిరునగవు. 


2. హసితము :- సహజమైన నవ్వు. 

3. (ప్రహసితము :- ఒడలు తెలియని నవ్వు, 
4. 
5 


GE 


పహసితము :- పరిహాస యోగ్యమైన నవ్వు. 


. ఉపహసితము :- (ప్రథమములో నవ్వు గలిగిన దానికి కారణమును 


తలచుకొని మాటిమాటికి నవ్వుకొనడం. 


7. వక్షోభినయాలు 
శ్లో॥ సమమాభుగ్న నిర్భుగ్నే కంపి తోద్వాహితే పరే, 


hn మి wD ఫం (కు 


ఇతి సంచవిధం నషః (ప్రోచ్యతే శంభునిర్మితం! 
సమము 


, ఆభుగ్నము 


నిర్భుగ్గుము 


. కంసితము 
. ఉదా బాతము 


1. సమవక్షస్సు: - 
చక్కగా, మనోహరంగా, ఉపాంగముల నాశ్రయించియండునది- సమ 


వక్షస్సు. 


వినియోగం;- ఇది స్వభావాభినయనునందు వర్తిస్తుంది. 


89 


LZ; ఆభుగ్గ వక్షస్త్సు; - 

నిమ్మమగునట్టు వంచబడినది అభుగ్నవక్షస్సు, 

వినియోగం :- గర్వము- లజ్ఞ- చలి- హృచ్చల్య రోగము - మూర్చ- 
సం(భముణము నందు వర్తిస్తుంది. 
చ; నిర్భుగ్న వక్షస్తు :- 

(అసలు వంగినది) నిశ్చులమగునట్టు జేయబడినది, నిర్భుగ్న వక్షస్సు. 

నినియోగం :- గర్వము, సత్యమగు (పీతి, జ్ఞానవచనము, స్తంభము, 
ఆశ్ళర్యము, సంతోష భాషణమందు వర్తించును. 
4. కంపిత నక్షస్సు :- 

ఎడ లేకుండా ఊర్వోక్షేపముల చేత అనగా నిరంతరంగా చొమ్మును 
ఎగశ్వాసతో పైకి ఎగురవేయుట కంపిత వక్షస్సు. 

వినియోగం :- విశేష హాసము - (శ్రమ- శ్వాసుల యందును- హిక్క 
(ఎక్కిలి), రోదనము లందును వర్తిస్తుంది, 
5. ఉద్వాహిత నక్షస్సు :- 

పైకి ఎత్తబడి, స్వల్ప కంపనముతో కూడుకొని యుండెడిది ఉద్వాహిత 
వక్షస్సు. 

వినియోగం :- పై వస్తువులను జూచుట యందును, 'విజ్బంభణ 
మందును ఊర్ల శ్వాసమందును వర్తిస్తుంది. 


త. కటిచాలన భోదాలు ( 5 నిధాలు) 
1. కంపిత కటి ;- 


శీఘ్రముగా సోగే గవునాగవునముల యందు ఉభయ పాధ్గ ముల 
యందు చలించు కటి కంపిత 


నినియోగం :-గూనుగల - పొట్ట గల వారియందు వినియోగపడుతుంది. 
PN ఉద్వాబాత కటి ;- 
పార్శ 4 ద్వయము మెల్లమెల్లగా ఉచ్చలితంబగు కటి ఉద్వాహిత, 


90 


వినియోగం ః- విలాస గమనము నందు- స్టూలదేహము గలవానియందు 
అనియోొగపడుతుంది. 


3, చిన్నము; - 
పొ తిర్యజ్ముఖమగుచునుండగను మధ్యముయొక్క చలనము వలన 
కలుగు కటి చిన్నము. 


వినియోగం ;- విస్తారముగ తిరుగుట యందును - వెనుక తిరిగి 
చూచుట యందు వినియోగపడుతుంది, 


4, నినృత్త కటిః:- 

పరాజ్ముఖమగు పొత్ర అభిముఖముగ త్రిప్తుబడీన కటి నివృత్తము, 
5, రేచిత కటి ;- 

అంతట తిరుగు కటి రేచిత, 


వినియోగం :- మల్గామునందు నిలిచి పిరుదులు వెనుకకు బోవునట్టు" 
కదిలించుట. 


9. పొదకర్శ భేదాలు (19 విధాలు) 


సమపొదము , అంచితము 
ఏకపాదము . పొర్మ్యగము 
వినివర్తితము . ఘట్టితము 
గతాగతము . ఘట్టితోత్సేధము 
వళితము . సూచీపొదము 
వైశాఖమండలము . తాడితము 

(తిభంగి . పొర్దుగము 
అ(గ్రగము : ఉద్దట్టతము 
మర్దితము అ(గతల సంచారము 
10. కుంచితము 


l, 
ga 
3; 
4, 
ఖే. 
ర, 
7. 
8, 
9, 





91 


10. 


11. 


L2: 


13. 


14 


సనుసొదము: - రెండు పాదములు సమముగా ఆన్ఫి నిలుచుట. 
ఏకపాదము:- ఒక సాదము మోపి నిలుచుట. 

వినివర్తితము: - పాదములు మార్చుట. 

గతాగతము:- ముందుకు- వెనుకకు బోవుచు వచ్చుచు నుండుట. 
వళితము:- తిరుగుట. 

వైశాఖ నుండలము:ః- ఇరుప్రక్కల తిరుగుట. 


త్రిభంగి; - పాత్రరేఖ ప్రమాణము మీద నిల్బునప్తుడు నడుము- 
రొమ్ము- శిరస్సు నిలువంపుగా నిలుపుట, 


అ(గ్రగము:- ముని(వేళ్ళ మోపు మీద నీక పాదమున కంట నీక 
పాదమును ముందు ముందుగా వడివడిగా నుంచుట. 


నుర్జితము:- నిల్భిన చోటనే పాదములతో తట్టుట. 


కుంచితము:- పాదముల మొన వేళ్ళు నేలనాన్ని మడమలు పైకెత్తి 
నిక్కుటు, 


అంచితము:- మడమలు భూమిమీద ఆన్ని వ్రేళ్ళు పైకెత్తుట, 


పార్హ్వుగముః - మునివేళ్ళు మోపి మడమలు పైకెత్తి యుండి తిరుగ 
మడమలు ఆన్ఫి ముని(వేళ్ళు ఎత్తుట. 


ఘట్టితము:- మడమలతో తట్టుట, 


ఘట్టితోత్త్సేధవట: - అరికాలి వంధథ్య భాగవు వుడిచి నేలకు 
తగులకుండ కొన(వ్రేళ్ళతో భూమిని తట్టుట. 


15. సూచీ పాదము :- ఒక పాదము సమముగా నేల నాన్ఫి మరియొక 


పాదముయొక్క మడమ ఎత్తి ఆ కాలియొక్క బొటన (వేలు భూమి 
మీద అఆన్ఫుటు. 


92 


16, తొడితము :- మడమల మీద నిల్భి ముని పాదముల పైకెత్తి ఆ 
ముని పొదములచేత భూమిని తట్టుట. 


17. పార్శ్వగము ?- పాదములయొక్క వెలి (ప్రక్కలు నల నాన్చి 
లో(ప్రక్కులు తగుల కుండ నిల్ఫిగాని, అట్టే ముందుకు అడుగు 
నుంచుచుగాని యుండుట, 


18, ఉద్దట్టితను :- ముని (వేళ్లతో నిలబడి మాటి మాటికి మడమలతో 
నేలను తట్టుట, 


19. అ(గతల సంచారము :- మడమ లెత్తుకొని (వళ్లు భూమి యందు 
ఆనకుండ అరికాళ్ల యొక్క ముందు కొనలు నేలనాన్సి నిలిచిన చోట 
నుండుట లేదా ముందు - వెనుకకు సంచరించుట. 


2. నాబకాభినయమను 


వాక్కు నోట్యమునకు తనువు. ఆంగిక, ఆహార్య, నొత్తి సకాభినయాలు 


మూడు వాక్యార్టమునే అభివ్యక్తం చేస్తాయి. సమస్త శాస్త్రాలు వొక్స్యా రూపాలే. 
వాక్కే సమస్తమునకు - కారణ మౌతుంది. సకల ప్రయోగానికి గోడ వంటిది, 
గీత - వాద్య - అభినయాలకు ఆశ్రయమైనది. ఇతివృత్తమును వ్యక్తము 
చేయునది '*వాక్కు''. 


వాచికాభినయుంలో హృద్గతవ్వున సూక్ష్మాతిసూత్మభావాలెన్నో 


వెల్లడంచబడతాయి. ఆంగికవ్షున [క్రియలలో (పదర్శించుటు కనువుగాన 
భావాలను వాక్కు ద్వారా వెల్లడించడం సులభం. 


భావ తీవ్రత కూడ వాక్కు ద్వారా స్పష్టంగా వెల్లడించబడుతుంది. 


కోపం వంటి భావం ఎంత తీవ్ర రూపంలో ఉన్నా ఆంగికమైన (క్రియలలో 


వ్యక్తం కావాలంటే ప్రాణాంతకమైన దెబ్బకు మించి వేరొక రూపాన్ని 
పొందలేము. 


93 


అదే భావం వాచికాభినయంలో “పచ్చడి చేస్తా'వునో “నూరుకు 
త్రాగుతా' మనో అని భావతీవ్రతను వ్యక్తం చేయవచ్చును. 


అలాగా “ఇలారా! అనే మాటను కోపంగా అనవచ్చును. బతినూలుతూ, 
ఆజ్ఞాపిస్తూ, ఏడుస్తూ అనవచ్చును. 

ఏ భావాన్ని మనము అభినయం చేస్తున్నామో ఆ భావాన్ని పద్య రూపంగా 
గాని, పదరూపంగా గాని, వచన రూపంగా గాని, పాడటంలో, పలకటంలో, 
కాకువు ( ధ్వని) మొదలైన వాటితో విషాదము, కోపము, త్వర, అధికారము, 
(బతివూలుట, శోకవు, సంతృప్తి వెొందలైనవి వ్యక్తపరుచుటు - 
నౌబకాభినయము అనబడును, 


3. ఆహార్యాభినయము 


ఆహార్యమంటే వేష భూషణములని అర్థం. నర్తకిగాని, నటుడు గాని 
ఏ పాత్ర నభినయిస్తే ఆ పాత్రకు తగిన (చెప్పబడిన) వేష భూషణములను 
ధరించి నటించాలి. 

ఆహార్యానికి శిల్పము, చిత్రకళ వంటి యితర కళల సహాయము 
అపేక్షణీయం. అంతేగాక, కథా నాట్యాలలో (321166) పాత్రలు దేశ, కాల, 
మత, జాతి, ప్రవృత్తి, ప్రకృతి స్థితి, గతి వ్రైరాలెన్నిటి మీదనో ఆధారపడి - 
ఆహార్యమును సమకూర్చువలసి ఉంటుంది, 

ఆయా పాత్రల కట్టు, బొట్టు తీరు తిన్న దనం సరిగా గమనించుట 
వల్లను, పాదలాక్షారుణివు, తాంబూలము, గోరింటాకు మొదలైనవి 
పెట్టుకున్నట్టు రచించు కోవటము వల్లను, గంధపు పూత, పుష్ప సంసేవనము 
వల్హను, ఆహార్యాభినయం చూపబడుతుంది. 

ముఖమునకు పూసుకొనే రంగు కూడా ఆయా పాత్రల (ప్రకృతి 
(ప్రవృత్తులను బట్టి మారుతుంది. రసానుకూలంగా రంగులు చెప్పబడినవి. 


94 


ఎ(ర్రటి బొట్టు కోపమునకు, (స్త్రీకి విశేష చిహ్నంగాను, మత పరంగాను 
(హిందు) తెలియజేస్తుంది, 

విడిపోయిన, చెదిరిపోయిన నగలు, వస్ర్తాలు విరహాన్ని తెలియజేస్తాయి. 

సర్వాలంకార భూషితయె, పీతాంబరంగాని, శోతదుకూలంగాని, 
ధరించి, గంధాది సువాసన (ద్రవ్యాలు పండ్లు. పూలు పెట్టుకుని కూర్చున్న ' 
(ప్రీ! వాసక సజ్జిక. ఇది ఆహార్యానికి ఉదాహరణ, 

సరస్వతి, లక్ష్మీ, పార్వతి వంటి పాత్రలు తటాలున బోధపడాలంటే 
అందుకు తగిన విశేష చిహ్నాలుగా వీణ, పద్మం, శూలం మొదలగు వస్తువులు 
ధరించవలెను. 

అదే విధంగా ఉద్యానవనంలో విహరించే ప్రేయసీ ప్రియుల దుస్తులు 
యుద్ధరంగంలో విహరించే వీరుల దుస్తులు - రంగులోను, రకంలోను కూడ 
తేడా చూపబడాలి, 

విదూషకుని వంటి పాత్ర వెక్కిరించినట్టుంటేనే అందం. హనుమంతుని 
వంటి పాత్రలకు ముఖం తొడగులు కూడ అవసరమే, 


4. నొత్త్వికాభినయము 
శో సాత్విక సొత్వికేభావే భావజ్ఞై ర్విభాగితః 
(భరత ముని నా-శా) 

రస స్వరూపమైన (ప్రతి భావనలోను ఉండే సాత్త్వతీ వృత్తి స్వరూపమైన 
- ఏ మహాభావము దృశ్యాదృశ్యమై విడంబించి ఉన్నదో ఆ భావాన్ని - అంగ, 
వాక్య, ఆహార్యాభినయాదులచేత విశదింపజేయడమే సాత్తికకాభినయము. 

“సత్త్వేన నివృత్తే సొత్తికాః?” 

పరగతవఎలైన సుఖ దుఃఖవలలలిలుక్కు భావనా చేతనమ్మైన 
చత్తముయొక్క తన్మయీ భావము సత్తము అనబడును, అనగా దుఃఖము 
వచ్చినపుడు కన్నీరు, సంతోషము కల్షినపుడు - గగుర్పాటు చెందుట. ఇదే 
మనస్సుయొక్క. సత్త్వము. దీని వలన పుట్టినవి సొత్త్వికములు, 


95 


చిత్రాభినయము 


అంగాద్యభినయములకు సంబంధించి, ఇంతవరకు పెర్మొనబడని 
వానిని (ప్రయోగించే విశేష అభినయం చిత్రమైనదిగా బట్టీ దానిని - 
చిత్రాభనయం అంటారు. 

లోక మందలి స్థావర ( వృక్ష పర్వతాదులు), జంగను (పశు, పక్ష్యాదులు) 
ముల భావ, చేష్టా విధి నంతటిని శాస్త్రము చేత నిర్ణయించుట శక్యం కాదు 
గనుక, (ప్రకృతి సహజ, స్వభావములను అనుసరించి అభినయించవలెను, 
అదే ఇందుకు ప్రమాణమని భరతముని విశదపరచాడు. 

నర్తకుడు పులి వేషమున (పులి ఆకృతిన) పులి చేష్టలను అభినయించుట , 
చిత్రమనిపించును గాన అది చిత్రాభినయం, 

అలాగే 'వృషభో (ఎద్దు) “ఏనుగు”, 'సూర్తాలం' (పిల్లి) మొదలగు 
జంతువులను, గ్రద్ద, పావురం, మయూరం (నెమలి) మొదలగు పక్షులను 
అనుకరించి అభినయించుట చి(త్రాభినయం. 

ఒకే నర్తకుడు రెండు విరుద్ధ పాత్రలను ఒకదానిని విడిచి ఒకటి వెంట 
వెంటనే అభినయించుట చిత్రా భినయ మనబడుతుంది. 

ఉదా:- ** అర్రనారిశ్వరో” రూపం, 

కుడివైపున 'ఈళ్వరుడు', ఎడమవైపున “పార్వతి? కేవలం శరీరంమీద 
తెర మార్పుతో వెంట వెంటనే గోచరిస్తూ కథను నడుపుతారు, 

రామాయణ గాథను అంతటినీ, ఒకే నర్తకి లేక నర్తకుడు తన (ప్రతిభా 
విశషముల చేత అభినయించి ప్రేక్షకులను మెప్పించుట విచిత్రమే గదా! కాబట్టి 
చిత్రాభినయమౌతుంది, 

“మ్యూజిక్‌ చేయు కళాకారుడు తన విశేష (ప్రతిభతో, చాకచక్యంతో 
అసాధారణమైన (ప్రతి అంశమును సాధ్యముగా చూపెట్టి (పక్షకుల మనస్సులను 
ఆకట్టుకుంటాడు. అలాగే *సర్కసు నందు చూపెట్టు (ప్రతి అంశము విశేష 
చిత్రణగా కన్చడుతుంది. 

96 


ఇవి చిత్రాభినయ (ప్రకటితములు. 

కడకు కూచిపూడివారి నెత్తిమీద నీళ్ళ “చెంబు”, కొళ్ళక్రింద *సళ్ళెము' 
నృత్యాలు చిత్రాభినయమని భావించవలసి ఉంటుంది, 

ధర్మి 

(ధర్మ అనగా అభినయ విధానము. అంటే అభినయం లోకానుసారిగా 
ఎప్పుడు ఎలా ఉండాలి? లేక లోక భిన్నంగా (నాట్యశాస్త్ర లతణయుతంగా) 
ఎప్పుడు ఎట్టా మాట్లాడాలి? అను విషయమును తెల్చునది **ధర్మి"'. 

ధర్మి 2 విధాలు. 

1. లోక ధర్మి;- సహజ జీవిత వాస్తవం 

2. నాట్య ధర్మి :- కల్పితం, జీవిత వాస్తవాన్ని, కళాత్మకంగా చిత్రించడం. 
1, లోక ధర్మిః- 


ఎట్టి కల్పిత వైచిత్రి లేనిదై, కేవలం లోక స్వభావానుగుణంగా ఉండే 
నాట్యం లోకధర్మి అనబడుతుంది. 


సహజ ప్రకృతిని, చిత్త ప్రవృత్తిని అతిక్రమించి, కవికల్పిత విశషములతో 


మూర్తిమంతమై, మనోహరమై, శాస్త్ర, సమ్మతలవక్య లక్షణములతో విరాజిల్లు 
నాట్యం *నొట్య ధర్మ అనబడుతుంది, 


ఉదా: - 
(1) పాముల వాడు సజీవ సర్పమును ఆడించుట *లోక ధర్మి. 


నర్తకుడు సర్పాకారము గల ఆహార్యమును ధరించి సర్పము వలె నృత్యము 
చేయుట నాట్య ధర్మి, 


(2) స్త్రీ, పురుషులు స్వతస్సిద్రంగా (ప్రేమికులై ఒండొరులు ప్రేమ 
కలాపములను గడుపుట లోక ధర్మి, 


97 


నాయికా నాయకాది వేషములను ధరించి (స్త్రీ, పురుషులు, (ప్రేమికుల 
పాత్రలను అభినయించుట నాట్య ధర్మి, 


ఇందు పాత్ర యొక్క జొచిత్యమును ఎరిగి, సందర్భమును పాటించి, 
తగిన మోతాదులతో అభినయించాలి. 

(3) ఒక వ్యక్తి పిల్ల కాలువను ఒక్క గంతుతో ఆవలకు చేరుట లోక 
ధర్మి. 

హనువుంతుడు సము(దమును దాటి లంకలో (ప్రవేశించిన ట్టు 
అభినయించుట నాట్య ధర్మి, 

(4) దశరథ పుత్రుడు ధీరోదాత్తుడు, సర్వశ్తి సంపన్నుడు అయిన 
రాముడు- శివధనుస్సును విరుచుట - లోక ధర్మి, 

ఒక సామాన్య నర్తకుడు రాముని పాత్ర వహించి శివధనుస్సును విరిచినట్లు 
అభినయించి (పేక్షకుల మెప్పును పొందుట - నాట్యధర్మి, 


సత్యము పలుకుట - లోకధర్మి 
సత్యమని నటించుట - నాట్య ధర్మి 
వాచికాఖినయంలో- 


సహజ భావానుగుణమైన మాటలు - లోకధర్మి 

రాగ తాళ లయాన్వితమ్రైన పాటలు - నౌట్యధర్మి 

అ(శ్రువులు - లోక ధర్మి 

అ[శువును (ప్రకటించుట - నొట్యు ధర్మి 

“అసలు సాట్యమునకు లోకమే మూలల)! అన్నాడు భరతుడు, 

అనగా లోకధర్మి- నాట్యధర్శ్మికి మాత్ఫక, (ప్రకృతిలోని సర్వ పదార్థములు, 
పరిణామములు లోక ధర్మి అయితే, మానవుని హృదయంలో జనించిన 
(పతీ భావమునకు రూపకల్పనము నొట్యిధర్మి అవుతుంది. 


98 


అయితే, కల్పించిన రూపకము లోక విరుద్దమై సహజ ప్రకృతికి దూరం 
కాకూడదు. అందువల్ల. నాట్యధర్మిలో లోక ధర్మి కూడ అంతర్బూతమై 
ఉంటుంది, ఉండాలి. 

అప్పుడు తీసుకున్న రూపకమునకు రస స్ఫూర్తి గలిగి ప్రేక్షకులను మెప్పు 
పొందగలము, 

సద్భావనను సంతరించుకుని గీత, వాద్య, అభినయాదులతో కూడిన 
నృత్య రూపకము ఉత్తమ నాట్య నునబడుతుంది, 

మ 
వృత్తి అంటే వ్యాపారం, 
లోకంలో ఏ కర్మ (పని) ఆచరించినా అది నునస్సు- వాక్కు- కర్మ 


అను త్రికరణములతో జరుగుతుంది. అనగా చేయబోవు పనిని మనస్సుతో 
ఆలోచించి, మాటతో వెల్లడించి, చేతలతో జరుపుతాము. 


ఒక్క మాటలో చెప్పాలంటే భావం వ్యక్తము చేయునది వృత్తి. 





1.భారతి : వాగ్‌-వ్యాపారమునకు ప్రాధాన్యము నిచ్చునది. 
2. సొత్తతి : మానసికమైన వ్యాపారం అధికంగా ఉండునది, 
3. కైశికీ ; లాలిత్య స్వరూపమైన భావాలకు శృంగార రస (ప్రధానమైనది, 
4. ఆరభటి : చేష్ట (ప్రధానమైనది, 
అభినవ గుప్తుని మాటలతో 
1. భారతి : వాళ్ళష్ట లేక వాచికాభినయం. 
2. సాత్తతి : మనళఖ్ళేష్ట లేక సాత్తిికాభినయం, 


99 


3. కైశికి 

| కాయచేష్ట, 
4. ఆరభటి 
కాయచేష్ట *=- 2 విధాలు 


1. సుకుమారము :- కెశికి, 

2. ఉద్దతము :- ఆరభటి. 

ఉదా:- 1. దెవుని (కృష్ణుని) స్తుతించుట. 

భారతి ;- వాచికం 

2. దేవుని (కృష్ణుని) మనస్సులోనే తలచి ధ్యానించుట. 

సోత్త్వతి :- సాత్త్వికం 

3. దేవుని (కృష్ణుని) శృంగార పురుషునిగా తలచి విరహ వేదన పడుట, 

వైశికి - సుకుమారం- శృంగారం 

4. దేవుని (కృష్ణుని) పుష్పు- గంధ- ధూప దీప నైవేద్యవఎలతో 
పూజించుట, 

ఆరభటి :- కాయచేష్ట. 


సతీ సావిత్రి కథ నుండి 


(ఒక ఉదాహరణ చూడండి) 


సత్యవంతుడు నిర్దవుడయిన వెంటనే యమధర్మరాజు వచ్చి, పాశము 
బిగించి, (ప్రాణాలు తీసుకుపోతుండగా, పతివ్రత అయిన సావిత్రి యముని 
ప్రార్థించగా సత్యవంతుని (ప్రాణములు దక్క, ఏదయినా వరం కోరుకో 
మన్నాడు, 

ఆమె ఆలోచించి, తనను సుమంగళిగా దీవించమని కోరింది. యమ 
ధర్మరాజు అంగీకరించి ఆమెను సుమంగళిగా దీవించి వర(ప్రదానం చేసాడు, 


100 


ఈ ఘట్టుంలో ఫా 
1. తన భర్త (ప్రాణములు (పసాదించువుని యవుధర్మరాజును 
ప్రార్జించుట. 
భారతీ వృత్తి :- వాళేష్ట 
2. పతిని దైవముగా తలచిన (స్తీ సావిత్రి మానసిక వ్యథ: సాత్త తీ 
వృత్తి : సొత్త్యతీ, 
3. దాంపత్య జీవితం అంతవుగునను ఆవేదనతో యముని 
వెంబడించుటు. 
ఆరభటి కృతి :- కొాయచేష్ట, 
ఈ సన్నివేశమున కైశికి వృత్తికి తావు లేదు. 
కావున ప్రతి సన్నివేళమందు 4 వృత్తులకు తావుండునని భావించరాదు. 
కథా సన్నివేశ ప్రాముఖ్యం అనుసరించి వృత్తులు ఆవిర్భవించును. కాన భరతుడు 
చెప్పినట్లు ఈ రసమందు ఈ వృత్తి ప్రాధాన్యం వహించునని భావింపవచ్చును. 
1. భారతీ వృత్తికి :- బీభత్స, కరుణ రసములు, 
2. సొత్త్వతీ వృత్తికి :- వీర, అద్భుత, శాంతరసములు. 
3. కౌశికీ వృత్తికి ;- హాస్య, శృంగార రసములు. 
4. ఆరభటీ వృత్తికి ;- రౌద్ర భయానక దసములు, 
వృత్తులకు రసములకు గల సంబంధమును బట్టు అభినయ (ప్రధానమైన 
నొట్యమునకు ఈ నాలుగు వృత్తులు అర్థ (ప్రధానము అగుచున్నవి. 
లాస్యంతో కైశిక వృత్తి మాత్రమే కాకుండా, ఒక్కొక్కప్పుడు భారతీ 
వృత్తి సాత్త్వతీ వృత్తి కూడా ఉంటుంది. 
శ్రంగార, శాంత, కరుణ, హాస్య, అద్భుత రసాలు లాస్యంతో ఒప్పుతవి, 
వీర, బీభత్స, భయానక, రౌద్ర రసాలు తాండవంతో ఒప్పుతవి, 
ఆవేశపూరితమైన శృంగారము, భక్తి తాండవములోనికే వస్తాయి. 


101 


Ce 

ప్రవృత్తి శబ్బార్ధము :- గుణము లేక నడత, 

భరతముని చెప్పిన నిర్వచనం : స్టూలదృష్టి 

ఆయా దేశములందలి వేష భాషలు, ఆచారాల వైచిత్రిని లేక ప్రత్యేకతను 
తెల్పునది ప్రవృత్తి. 

భరతదేశమును తీసుకున్నప్పుడు ఇవి స్థూలంగా 4 విధాలు. 

1. దొక్షీణాత్య (ప్రవృత్తి 

2. అవంతీ (ప్రవృత్తి 

3. ఓ(ఢ్ర మాగధీ ప్రవృత్తి 

4. పాంచాల మధ్యమ ప్రవృత్తి 
ఓ. దావ్నీణాల్య (పన్రత్తి 


మహేంద్రము, మలయము, సహ్యము, మేఖలము, పాలమంజరము 
లేక (కాలపంజరము) అను పర్వతముల సమీపవుందున్న దేశవుులు 
దక్షీణాపథమునకు చెందినవి. కాగా, దక్షిణ సము(ద్రమునకును, వింధ్య 
పర్వతమునకును మధ్య నివసించు కోసల- తోసల- కళింగ- యవన- ఖాస- 
(ద్రవిడ- ఆం(ధ్ర- మహారాష్ట్ర వైళ్లు (కృష్ణా- పినాకి నీల మధ్య దేశము) - వన 
వాసాది దేశములందలి వారు ఈ దాక్షిణాత్య (ప్రవృత్తినే అవలంబించి ఉంటారని 
(ప్రాచీనుల భావన. 


దాత్షీణాత్యులు బహునృత్త- గీత- వాద్యప్రియులును, సుకుమార ముగ 
కైశికి వృత్తియే ప్రధానముగా కలవారును, చతురములును, లలితములును, 
మనోహరములును అగు- అంగాభినయములు కలవారును అయి ఉందురు. 


2. అవంతి (సవ్ఫుత్తిః- 
అవంతీ- విదిశ- సౌరాష్ట్ర- మాలవ- సింధు- సౌవర- అనర్త- అర్హుద- 


102 


దశార్గ- (త్రిపుర- మృత్తికావతీ దేశస్థులు అవంతీ (ప్రవృత్తిని అనుసరిస్తారు. 
వీరికి సాత్త్వతీ, కైశికీ వృత్తులు (ప్రధానం. 
3. ఓ(ఢ మాగధీ వవ్రుత్తిః- 
తూర్పున ఉన్న అంగ- వంగ- కళింగ- వత్స- ఓ(ఢ్ర- మగథ- పుం(డ్ర- 
నేపాల- అంతర్లిర- బహిర్లిర- ప్లవంగము- మలద- మల్లవర్తక- ([బహ్మోత్తర- 
భార్గవ- మార్గవ- ్రాగ్మ్యాతిష- పుళింద- విదేహ- తాదమ్రవిప్త దేశస్టులు 
ఓ(ఢమాగధథి ప్రవృత్తిని అవలంబించి ఉంటారు. 
వీరికి ఆరభటీ, భారతీ వృత్తులు (ప్రధానం, 
4. సోంచాల మధ్యమ (వవ త్తి: - 


గంగానదికి ఉత్తర దిశయందున్నవియును, హిమాలయమును అంటి 
ఉన్నవియును అగు పాంచాల- ఛూరసేన- కాశ్మీర- హస్తినాపుర- బాహీకా 
శకల- మద్రక- ఉధీనర దేశములందు వారు పాంచాల వుధ్యవు ప్రవృత్తి 
నవలంబించి ఉంటారు. 


వీరికి సాత్త్వతీ- ఆరభటీ వృత్తులు ప్రధానములు. 
ఇక సూక్మదృప్ట.. 

ఒక వ్యక్తి యొక్క నడత- గుణములను పరిగణనలోనికి తీసుకున్నప్పుడు 
- అతని (ప్రవృత్తి స్పష్టంగా గోచరమవుతుంది. 


వృత్తిని (అనగా అతను చేసే వ్యాపారాన్ని) బట్టి గుణాన్ని అంచనా 
వేయలేము. జంతువులను చంపి మాంసము విక్రయించి జీవించు కసాయివాడని 
పిలువబడే వ్యక్తిని నియుడని, హింసాత్ముడని ముద్ర వేయలేము. అందులో 
ధర్మపరులు, త్యాగశీలురు లేకపోలేదు. 


అలాగే వేశ్యను పతితగా భావించి దానికి హృదయం లేదని భావించలేము. 
దానధర్మాలు, భక్తిప్రపత్తులు ఉన్న వేళ్ళలను మనము చూస్తూనే ఉన్నాము. 


103 


ఇక నాట్యపరంగా వునము చేపట్టిన కథావస్తువులో ని సన్నివేశము 
ననుసరించి వచ్చు పాత్రయొక్క విశిష్టతను గుర్తించి గుణమును ఎరిగి, నడత 
అంటే నాట్య (ప్రయోగము చేయవలెను, 

పాత్రయొక్క జౌచిత్యమును విడువక అభినయించవలెను. 

రాజుకు సేవకుని నృత్త, నృత్య, నాట్య, అభినయాదులలో తేడా 
విపులంగా కన్సించవలెను. ఇది నాట్యకళాకారుని కనీస బాధ్యతగా భావించాలి. 
(శీకృష్ణ- సత్యభామ పాత్రలు ధరించి చెంబు నెత్తిన బెట్టి- పళ్ళాముపై నృత్యం 
చేసే కళాకారులను నేడు మనము చూస్తున్నాము. అది కేవలం వ్యాపార దృష్టితో 
చేసే గారడీ అని చెప్పాలి, 


ప్రకృతి 
ప్రకృతి పదమునకు అర్ధం: - 
1. సహజము 
2. స్వభావము 
1. సహజము; - 
1. (గగ్రుడ్డివాడికి ప్రపంచమంతా అంధకారం, 
2, చెవిటివాడికి ఏ శబ్దమూ వినిపించదు. 


3. సుదూరంలో కన్పించే వ్యక్తి దగ్గరవుతున్న కొద్దీ అతని ఆకారము, 
నడకను బట్టి ఫలానా అని గుర్తించగలం. | 

4. కుంటీవాడి నడక 

నత్తివాని మాట 

ఎడమచేతి (వ్రాత 

ఇవి మనకు (ప్రత్యక్షంగా కనిపించే సహజ (ప్రకృతులు, 
Z; స్వాభానము! - 

మానవుని స్వభావం భిన్న వృత్తి ప్రవృత్తులపై ఆధారపడి ఉంటుంది, 


104 


1. మంచివాడు (ప్రతి విషయాన్ని మంచిగానే భావిస్తాడు. 

2. చెడ్డవాడు ప్రతి విషయాన్ని చెడ్డగానే తలుస్తాడు. 
ఒక కథ ... 

(శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రపంచమంతా గాలించి ఒక్క చెడ్డవానిని తీసుకు 
రమ్మంటాడు. అలాగే దుర్యోధనుని (ప్రపంచమంతా గాలించి ఒక్క మంచివానిని 
తీసుకురమ్మంటాడు. 

ఇద్దరూ నిరాశాపరులై తిరిగి వస్తారు. ధర్మరాజుకు ఏదో ఒక మంచి 


లేని వాడు, దుర్యోధనునకు ఏదో ఒక చెడు లేనివాడు లోకమంతా వెతికినా 
కనుపించరు. కాన ఇది వారి స్వభావములను తెల్పుతుంది. 


నటుని పరభావ ప్రవేశం 
శ్యా॥ యథాజీవః స్వభావం హి 
పరిత్య్వ జ్యాన్యదేహికమ్‌, 
పరభావం (ప్రకురుతే 
పరభావం సమా (శ్రితః॥ 
(నాట్యశాస్త్రం) 
తా॥ జీవుడు తన స్వభావమును పరిత్యజించి, ఏ దేహమున తాను 
(ప్రవేశించునో దానికి సహజమైన భావమునే చక్కగా కలిగి యుండునట్లు, 
ఉత్తమనటుడు '' అతడే” ' నేను అని మనస్సునందు తలంచుచు వాక్‌- అంగ- 
లీలా చేష్టలతో పరభావమును (అనుకార్యుని స్వభావాదులను) ప్రదర్శించ 
వలెను, 
భూబుకాధారణము 
పాత్రను దృష్టియందుంచుకొని (ప్రయోగజ్ఞాలు (దర్శకులు) నటులచేత 
తదనుగుణములైన భూమికలను (పాత్రలను) ధరింపజేయవలెను. 
ఇందు:- 1. అనురూపము 
2. రూపానురూపము అని 2 విధములు 


105 


1. అనురూపము :- 
ఆ యా అవస్థలకును, వయస్సులకును తగినట్టు (స్త్రీలు - (స్త్రీగత 
(సుకుమార) భావములను - 


పురుషులు పౌరుష భానములను నిరూపించుట '“అనురూప'' 
మనబడును, 


2. రూవానురూపము ; - 

పురుషుడు (స్త్రీ రూపమును ధరించి (స్త్రీగతమైన సుకుమార, సహజ 
ఖావవమును అభినయించులు. అట్లే స్తీ, పురుష రూపమును ధరించి 
పురుషగతమైన ఉద్దత, సహజ భావమును అభినయించుట రూపానురూప 
మనబడును. 

ర్తి 
సిద్ది 

సిద్ది అనగా సాధింపదలచిన ప్రయోజనము సుసంపన్నవుగుట, అది 
నటులకు (నర్తకులకు) సామాజికులకు ( ప్రేక్షకులకు) సమానమే. అనగా 
సామాజికుల సిద్దిని దృష్టియందుంచుకొని, నర్తకుడు నాట్యమును ప్రదర్శించ 
వలెను, 

అట్టి సావరాజిక సిద్దిటాతునైైన (ప్రథతాగవుందు నాట్య సిద్ది 
ఎట్టుండవలెనో చెప్పబడినది. 

ఇవి 1. మానుష సిద్ది ; 2. దైవ సిద్ది అని రెండు విధములు. 

1. మానుష సిద్ది: - 

శాస్త్రజ్ఞాన సంపన్నుడ్డిన నర్తకునకు పరులగు సొవూాజికుల 
(ప్రోత్సాహముచే నృత్త. అభినయ ప్రతిభా విశేష బలముచే ప్రయోగమున సిద్ది 
కలుగును, 

అనగా ఇతరుల (ప్రోత్సాహముచే నటుడు ( నర్తకుడు) తన (ప్రయోగమున 
పరిపూర్ణతను పొందుట నూనుష సిద్ది, 


106 


అనగా ఒక్క మాటలో గుర్తింపు. తనలో ఉన్న శక్తి, సామర్థ్యములు కూడ 
ఒక్కాక్కప్తుడు ఇతరుల (ప్రోత్సాహముచే బయల్పడుతవి, 

ఉదా: - 

హనుమంతుడు తోటి వానర (శ్రేష్టుల [ప్రోత్సాహబలముచే సాగరమును 
దాటి లంకను ప్రవేశించగలిగాడు. 

ఇది మానుష సిద్ది హేతు వవుతుంది. 

ఇవి 1. వాచికము ; 2, శారీరకము అని రెండు విధములు, 
1. వాచికము ;- 

నాట్య (ప్రదర్శనమును దర్శించిన (పీక్షకుని (సామాజికుడు) అద్భుతం 
అనన్య సామాన్యం అను విశేష శబ్దార్హములతో పాగడుట వాచిక మనబడును, 
2. శారీరకము :- 


చేలము (వస్త్రము), అంగుళీయకము (ఉంగరము) మొదలగునవి 
ప్రధానము చేయుట. 'కళా ప్రపూర్ణ. పద్మ శ్రీ' మొదలగునవి బిరుదులతో 
సత్కరించుట. 


అయితే ఇట్లు సామాజికుల (ప్రోత్సాహము లభించిన కళాకారుడు ఆనంద 
భరితుడై వి(ర్రవీగక, నమ్రత నలవర్చుకుని, తన కళాభివృద్దిని మరువక సంఘ 
శ్రేయస్సుకు తోడ్పుడవలెను. 
2 ఠి దైన సిద్ది! క 
స్వ (ప్రతిభాతారతమ్యు కృత మగు సిద్ది దైన సిద్ది. 
అనగా కళాకారుడు ఎంత (ప్రతిభావంతుడైనా, ఒక్కొక్క (ప్రదర్శన 
మందు తన యోగ్యతను కోల్పోయి. రసాభాసమునకు గురియగును, 
దానికి కారణము :- 
1. ఆధ్యాత్మికము 
2, ఆది దైవికము 


107 


కే ఆధ్యాత్మికము: - 
అనగా శరీర జన్యములగు వ్యాధి రూపములు (జ్వరము, తల నొప్పి, 
మానసిక ఆవేదనలు) మొదలగునవి. 


2. ఆది దైనికముః: - 


అనగా బాహ్య, భూత జనిత కలకల శబ్లా దికములు భూకంపము, 
వాయువు, వర్గము, మత, రాజకీయ, వ్యక్తిగత కక్షలు మొదలగునని. 

ఉదా:- నేనొక (ప్రసిద్ద కళాకారుని ప్రదర్శనం చూచాను. (ప్రదర్శనలో 
తనకు సహాయ కళాకారులుగా వచ్చిన (ప్రబుద్దులు, కడపటి రిహార్సల్సు చూసి 
చిన్నబుచ్చుకుని ఆఖరు క్షణములో తము పాత్రలను నిర్వహించడానికి 
నిరాకరించారు. అయినా ఆ కళాకారుడు ధైర్య, సాహసవలులతో దైవ 
సంకల్పమునకు వదలి, తన (ప్రతిభతో (ప్రదర్శించిన కళారూపాలు ఆనాడు 
ఉన్నత స్థాయి నందుకుని (ప్రేక్షకుల విశేష మన్ననలను పొందగలిగాయి. ఇది 
దైన సిద్ది, 


స్వరం - ఆతోద్యం - గానం 


స్వరం !- 

అనగా ధ్వని. స్వతః[శ్రుతికి రంజనము చేయుచున్నది గాన “స్వర'' 
మన్నారు. 
ఆతోద్యం: - 

అనగా వాద్యములు, ఇది వాద్య సంగీత సంబంధమైనది, 
గానం; - 

అనగా పొటలను, (ధువలను వాడుట, 

గానం - అభినయం - వాద్యం - 

వివిధాశయములైన యా మూడున్నూ ఒక దాని వెంబడి ఇంకొకటి 
(ప్రయుక్తమవుతూ ఉంటాయి. 

108 


గాంధర్వం: - 

ఇది స్వరాత్మక, తాలాత్మక, సదాత్మకాలు అని మూడు ఎభాలు. 
సూలంగా ఆలోచిస్తే ఈ మూడు స్వర - ఆతోద్య - గొనములనె భేదములకు 
సమానములు, 


1. స్వరములు ఫ్‌ ఆ 

షద్డ్దము - బుషభము - గాంధారము, మధ్యమము - పంచమము - 
దైవతము - నిషాదము అనునవి సప్త స్వరములు, స-రి-గ-మ-ప- 
ద- ని అను ఏడు అక్షరములతో ఇవి వ్యక్త మగుచున్నవి. ఇవి స్వర రాగములకు 
ఆధారములు, 


Zi ఆతోద్యములు: - 

అంటే తాళాత్మక గాంధర్వం (వాద్యములు). 

1. తతము:- తం(తీవాద్యం (వీణ వంటిది) 

2. అననద్దము:- చర్మవాద్యం (మృదంగం) 

3, ఘనం:ః- కంచుతాళం 

4, సుషిరం:- వేణువు 
3. గొనం; - 

పదాత్మక గాంధర్వం. అర్థవంతమైన అక్షర సవటాహం పదవు 
అవుతుంది. స్వరతాళానుబద్దమైన నిబద్ద పదం (ధ్రువాగొన మందు వస్తువు 
అవుతుంది. 

నియతాక్షరములు గలదై, ఛందో - యతిసమన్వితమై తాలపొతములతో 
కూడిన పదం నిబద్ద మనబడుతుంది. 

కాన పద - వర్ణ- అలంకార - యతి, ప్రాణ-లయ- సమ్మిళితమైన 
రచనకు '*ధువరదిీ' అని శేరు. 

వస్తువు - (ప్రయోగము - ప్రకృతి - రసము - భావము - బుతువు - 
దేశము, కాలము - అవస్థ - వయస్సు - దృష్టి యందుంచుకొని తదనుగుణంగా 
(థువాగానం చేయవలెను. 


109 


కేవల వాక్యముల (మాటల) చేత వాచ్యం చేయరాని ఉదాత్త విషయమును 
మాత్రమే (ధ్రువా గీతులందు అభినయించవలెను. 


కేవలం గీతవు చేతనే రసము జనింపదు. కావున రస సిద్దికి - 
అనుయుక్తంగా గీత - వాద్యములను (ప్రయోగించాలి, 


నృత్త - నృత్య - నాట్యనులు 

'నృత్‌' అను ధాతువు నుండి నృత్తము. “నట్‌ అను ధాతువు నుండి 
నాట్యము ఉత్సన్నమైనవి. 

నృత్‌ అనే ధాతువునకు “'క్యప్‌'' (ప్రత్యయం చేరగా 'నృత్తం' అనే పదం 
నిష్పన్నమైంది. 

1; నత్తం: - 

'నృత్తం తాళ లయా(శ్రయం'. అనగా నృత్తంలో కేవలం తాళ 
లయములతో కూడిన అంగ, (ప్రత్యంగముల కదలికలు మా(త్రమే 
ఉంటాయని, సుకుమార ఉద్దత గతులు రెండూ (ప్రదర్శన యోగ్యములని 
చెప్పబడినవి. ఇది రస భోవ విహీనమైన స్వాభా ఏక గతులు కలది కనుక దీనిని 
“దేశి అన్నారు. 

2, నృత్యం; - 

“(“భావాశ్రయంతు నృత్యం స్వాతో' అనగా భావముతో కూడినది నృత్యం. 

ఇందు నర్తకి ఏదో ఒక గేయం లేక పదం లేక శ్లోకం స్వీకరించి 
తదర్థ ('ప్రదర్శకమైన అభినయం చేస్తుంది కావున నృత్యం - (ప్రతిపద 
- అర్హ - అభినయ మయింది. “రస భావ వ్యంజకాది యుతం నృత్యమిత్యభి 
ధీయతే'' అన్నారు గనుక రస భావములతో కూడినది ఆంగికాభినయ 
మైంది, 

3. నాట్యం: - 
“నాట్యం తన్నాటకేష్వేనయోజ్యం పూర్వకథాయుతం'' 


110 


అనగా నాట్యం నాటకమున పూర్వ కథ ననుసరించి చేయునది. (“నాట్య 
శాస్త్రం'') అయితే దశ రూపక కారుడు ధనంజయుడు నాట్యాన్నే రూపకమని 
వ్యవహరించి, నృత్య గానాదియుతమైనది నాట్యమని వెల్లడించాడు. అనగా 
నాట్యం ఒక నిర్దిష్ట భావముతో కూడిన, కథ లేక గీతములో ని వాక్యము యొక్క 
లేక వాక్య సవయాహములయెొక్క సంతుస్ట్రార్ణవఎను వాచిక, ఆంగిక, 
సాత్తి(కాభినయములతో (ప్రదర్శించునది. 


అనగా; 


లక్ష్య లక్షణ సద్భావనలతో కూడిన గీతవుందు చరణమునకు - 
చరణమునకు మధ్య నుండు శబ్దము లేక స్వరము లేక వాద్య సంగీతము 
భావయుక్తమైనధథైతే అది నృత్యం అవుతుంది. అనగా చరణమున 
సంతరించుకున్న వాక్యాభినయమునకు, సంచారి ఖభావవులు ఇంటు 
వ్యక్తమవుతాయి., 

అట్టుగొక అవి భావ రహితమ్రైనదైతే నృత్త వునబడుతుంది. 

నృత్త, నృత్యములతో కూడిన గీతము నాట్యమని (గ్రహించవలెను, 

లయ (ప్రధానమైన దేహముయొక్క కదలిక నృత్తం అన్నాము, 

ఇందు శిల్ప, చిత్ర లేఖనములందలి అలంకారశిల్పం - సంగీతములోని 
రాగాలాపనం - కవిత్వంలోని శబ్లచవుత్కారం నాట్యవుందు నృత్తమును 
పోల్చివచ్చును. 

అంటే నృత్తం అలంకార (ప్రదర్శనమైంది. అలంకార మాత్ర స్వరూపమైన 
కళకు వ్యావహారికమైన అర్ధం లేకపోవచ్చును, 

దిన్య నాదమైన ఓంకారమే అలంకార స్వరూపంగా భాసిస్తుంది. 
జగల్లీలలోని సామ్యస్థితి అది. 


అలంకారమే పరవు(శ్రుతి అలంకార శిల్పం కావ్య పదార్థంలో ఉండే 
అప(శ్రుతిని సామ్య స్థితిలోనికి తెచ్చే ముహా(శ్రుతి. 


111 


అనగా (ప్రకృతి సహజరూపమైన 'రాయి' అపశ్రుతి అనుకుంటే' శిల్సి 
మలిచిన శిల్పాకృతి “నటరాజు? విగ్రహము మహాణశ్రుతి అనబడుతుంది. అదే 
పరమానంద స్వరూపం. నృత్త పరమార్హం. 
లాస్య = తొండవన లక్షణం 
శ్లో “లాస్యతాండన భేదేన 
ద్వయ మేత ద్ల్విధా పునః 
సుకునూరం తయోరాద్యం 
భనేదసరముద్దతం. ? 
(నత్త రత్నాని") 


పూర్వవు నిరూపంచిన నృత్త, నృత్యవులు రెండును లాస్య - 
తాండవము లగుచున్నవి. 


1. సుకుమార మగు నృత్తం - లాస్యం 
. సుకుమారమగు నృత్యం - లాస్యం 


| ఉద్దతమగు నృత్తం - తాండవం 


చు ఎ HW 


ఉద్దతమగు నృత్యం - తాండవం. 


శాస్త్రీయ మగు నృత్యమున కోమల భావములను, ఉద్దత భావములను 
వేరువేరు విధానములతో (ప్రదర్శింతురు. కావున లాస్యము సుకుమారమని, 
తాండవము ఉద్రతమని వ్యవహారము కలిగినది. 'దేశి' అనే నృత్తములోను 
ఈ భేదం ఉంది, 


లోకమున వ్యవహరించు నృత్తములలో ఉద్దత, కోమల విధానములు 
గోచరిసూనే ఉన్నవి. 

(స్తీ; పురుషులకు సంబంధించిన అనురాగాత్మక మయిన భావమునకు 
'లాస' వుని పేరు. తదర్హవుగు విధానం లాస్య వువుతుంది. లాస్యము 


112 


మనసునకు ఉల్లాసహౌతువు. కామ భావమును- ఈ లాస్యం సముల్లసింప 
బేస్తుంది. లాస్యము కోమలములయిన అంగహారములతో కూడి ఉంటుంది. 


అట్టు లాన్యాంగములు :- 10 విధాలు 




















1. గేయ పదము 6. (త్రిమూఢకము 
2. స్థిత పాఠ్యము 7. సైంధవకము 

3, ఆసీనము 8. ద్విమూఢకము 
4. పుష్ప గంధిక 9. ఉత్తమోత్తమము 
5. ప్రచ్చేదకము 10. ఉక్త (ప్రత్యుక్తము 





1. గేయ పదము :- 

గాయవీవుణులు ఆసనములందు సుఖాసీనులై, తం(తీవాద్యముల 
ననుసరించి తామే గానం చేయడోన్ని, గయ పదం' అంటారు. ఇందు ప్రియుని 
గుణగణాదులను వర్ణించు గేయములు ముఖ్యంగా ఉంటాయి. ప్రయోగ 
సంగతమైన గేయ పదము సామాజిక రంజక.మవుతుంది. 

ఇది తాళలయా శ్రితం. త్యశ్ర చతుర[శ్రాది తాళ సంపదలో ఎక్కువగా 
ఉంటుంది. (ఇది నేటి 'గానా బజానా' వంటిది). 
2. సుత పాఠ్యము; - 

స్థీతి:- అనగా నిర్లీతమైనది, 

పాఠ్యము: - అనగా చదువ దగినది. 

విరహతప్తయైన (స్త్రీ ఒక చోట నిలబడి (ప్రాకృతపు (నీచ) పలుకులను, 
ఆ(త్రుతతో పలుకుట స్టీత పాఠ్యం. ఇందు తాళ గతు లుండవు, 
3. అసీనము: - 

విరహార్తియైన (స్త్రీ ప్రియుని గానక చింతా శోకాన్సితయై, అధోముఖమున 
కూర్చుండి, అతి సుకుమారముగ గీతమును ఆలపించడాన్ని ఆసీనం అంటారు, 

ఇది కరుణ రస (ప్రధానమైనది. 


113 


4. పుష్పు గంధికః - 

దినిని “పుష్పగండికి అని కూడ అందురు. ఇందు నానా విధ వాద్య, 
గీత, నృత్తము లుంటాయి. (స్త్రీలు, పురుష వేషమున పురుష చేష్టలు, 
పురుషులు (స్త్రీ వేషమున (స్త్రీ చేష్టలు, లేక ఆహార్యమున మార్పులు 
లేకుండానే (స్త్రీలు పురుష చేష్టలు, - పురుషులు స్రీ చేష్టలు 
అభినయించడాన్ని పుష్పుగంధిక అంటారు. దీనినే చిత్రాభినయం అంటాం, 
5. ప్రచ్చేదకము: - 

విరహోత్కంఠితయైన (స్త్ర, - జ్యోత్స్నా (వెన్నెల) సంచార మొనర్భుతూ 
ఛాయాకృతినే ప్రియునిగ భావించి హర్దాతిశయమున ప్రియుని చేరినట్లు 
భావించడాన్ని ప్రచ్చేదక మంటారు. అట్లే మదిరా (కల్టు) ప్రతి బింబిత ప్రియ 
భావనము, దర్పణ (అద్దము) (ప్రతిబింబిత ప్రియ భావనము, జల (ప్రతి 
బింబిత ప్రియ భావనము వనితకు సంతోష దాయకం అవడాన్ని (ప్రచ్చేదకం 
అంటారు. 


6. (తిమూఢకము: - 

అపరాధియైన నాయకుని, నాయిక విషళ్లు హృదయయై ద్వేషించడాన్ని 
(త్రిమూఢకం అంటారు. ఇందు అనిష్టురములు, సన్నని పదముల పొందిక 
(తిమూఢకమున ఉంటుంది, 
7. సైంధనముః! - 

దీనిని “సైంధకను” అని కూడ అంటారు నాయకి తామేర్పురుచుకున్న 
సంకేత స్థలమున (ప్రియుని కానక, “వంచితుడ ! (ద్రోహి | నీచుడ! అను 
పలుకుల సువ్యక్షములగు హస్త విన్యాసములతో వ్యవహరించుటను సైంధవం 
అంటారు ఇందు నాట్యమున పాఠ్య సంబంధ మేమియు నుండదు. 


8, ద్యిమూఢకము: - 


లొస్యా (శయమైన కావ్యమున నాయికా నాయకుల కిద్ద రకు వ్యామోహము 
వర్షితమయితే అది ద్విమూఢక మవుతుంది. 


114 


ముఖ, (ప్రతిముఖ సంపత్తి యిందొక రమణీయతను సంపాదిస్తుంది. 

మొదట సామాజికులకు ముఖమభిముఖముగొ నుంచుట, అనంతరము 
(ప్రతిముఖవిధానమున లాస్యాంగము నభినయించుట యిందు ముఖ్యము, 
9. ఉత్తమోత్తవుకము: - 

నానాభావ రసా[శ్రితమైన రచనా వైచి(త్రికి మనోహరముగా లాస్యాంగమున 


అభినయించుట ఉత్తవెళాత్త వుకవున బడుతుంది. రీలా, సౌలా, హావ 
భావముల చేత ఇది దీప్తి చెందుతుంది. 


10. ఉక్త ప్రత్యుక్తముః - 
అనగా ఉక్తవచనము (ప్రత్యుక్త భావము నిచ్చును (సూటిపోటి మాటలు). 


కోపావేశమున మాటకు మాటగా పలుకు వచనములు రసావేశమున రహస్యమై 
భాసించుట ఉక్త (ప్రత్యుక్తకము. 


తాండనను 


మహేశ్వరుని శాసనమున- తండువు భరతునకు ఉద్దతముగ నిరూపించిన 
నృత్యము. ఇది 'తండుని' పేరున తాండవ మనబడింది. 


తండువు ఉద్దతమునే నిరూపించినందున తాండవము ఉద్దతముని 
లోకము భావించినది. 


అంగహారములలో సుకుమారములైనవి కూడా ఉన్నవి. కరణములన్నీ 
ఉద్రతములు కావు. కావున సుకుమార విన్యాసములకు లాస్యమని, ఆద్దత 
విన్యాసములకు తాండవ మని శాస్త్రవేత్తలు భావించారు. 

( నృత్యంలో సంచలనాన్ని నాలుగు రీతులుగా పేర్కొన్నారు) 

1. మండలము :- దేహ భంగిమ 

2. డఉత్ల్రవనము:- గంతు 


115 


4; (భనురి ఫ్‌ ఆ తిరుగుటు 
4. పాదచారి :- ముందుకు - వెనుకకు వెళ్ళుట. 


నుండలాలు:- 10 విధాలు 


1. స్థానకము 






ఆయతము 









ఆలీఢము 
(పత్యాలీఢథము 






(పంఖణము 





1. స్థాపక మండలం; - 

నడుం మీద రెండు (ప్రక్కలను రెండు అర్హ చంద్ర హస్తాలను ఉంచి, 
సమరేఖతో నిలిస్తే అది స్థానక మండలం అవుతుంది, 
2. ఆయత మండలం: - 

రెండు పాదములను ఒక వితస్తి (జాన లేక అరమూరు) ఎడం కలవిగా 
చతుర(సంగా జానువు ( వెరాకాలు) లను అడ్డంగా వంచి నిలిస్తే అది 
ఆయతమండలం అవుతుంది, 
3. ఆలీఢ మండలం; - 

వావు పొదాన్ని, కుడ పాదం ముందు మూడు వితస్తులు (జానల) 
దూరంలో ఉంచి ఎడమ చేత శిఖరహస్తం, కుడి చేతకటకా ముఖ హస్తం పట్టి 
నిలిస్తే అది ఆలీఢ మండలం అవుతుంది. 
4. (ప్రత్యాలీఢ మండలం: - 

ఆలీఢ మండలంలోని పాదాలు వ్యత్యస్తములైతే అది ప్రత్యాలీఢమండలం 
అవుతుంది, 


వ్‌, (పంఖణ ముండలరి; = 


ఒక పొదాన్ని రెండవ పాదం యొక్క చీల మండ (ప్రక్కను నిల్పి, కూర్మ 


116 


హస్తం పట్టి నిలిస్తే అది (పెంఖణ మండలం అవుతుంది. 
6, (ప్రేరిత మండలం; - 


ఒక పాదంతో రెండవ పాదం (ప్రక్కగా మూడు వితస్తుల (జానల) 
దూరంలో భూమిని గట్టిగా కొట్టి, మోకాళ్లను ఒక దాని మీద ఒకటి అడ్డంగా 
ఉంచి, ఎడమ చేతితో శిఖర హస్తం రొమ్ము మీద పట్టి, కుడీ చేతితో పతాక 
హస్తం చాపి పట్టి నిలిస్తే ప్రేరిత మండలం అవుతుంది. 
7. స్వస్తిక నుండలం :- 


కుడిపాదవఎను ఎడవు పాదం వీదుగాను, కుడిచేతిని ఎడవా 
చేతిమీదుగాను అడ్డంగాను అలపల్లవ హస్తములు పట్టి నిలిస్తే స్వస్తిక మండలం 
అవుతుంది, 


8. మోటిత మండలం; - 


రెండు చేతులతో త్రిపతాక హస్తములను పట్టి, పొదా గ్రాల (వ్రేళ్లు మీద 
నిలిచి, ఒక్కక్క మోకాలితో (కముంగా భూమిని తాకితే మోటిత మండలం 
అవుతుంది, 


9, సవుసూచీ నముండలం: - ఆ 


పాదాగ్రాలతో (ముని (వేళ్లతో) మోకాళ్లతో భూమిని వరుసగా తాకితే అది 
సమసూచీ మండలం అవుతుంది, 


10. పార్వ సూచీ మండలం 


రెండు పాదాల వేళ్ల మీద నిలిచి ఒక మోకాలితో (ప్రక్కగా భూమిని 
తాకితే అది పొర్గ$ సూచీ మండలం అవుతుంది. 


117 


న్టానకం (Resting Posture) 


ఆయా గతి, ప్రచారాలకు ముందుగానీ తరువాతగాని నిలబడే విధానమే 


1. సమ పాదం 4, ఇం(ద్రం 


స్థానకం, 


2. ఏక పాదం 5, గారుడం 
3. నాగ బంధం 6. (బ్రహ్మం 





1. సమసపొద న్థానకం: - 
పాదాలు సమంగా. ఉంటే అది సమపొద స్థానకం అనబడుతుంది. 


నినియోగం:- పుష్ఫాంజలి,. దేవతా రూపాలు ధరించుట యందు. 
2. ఏకపాద స్టానకం: - 


ఒక కాలుమీద నిలిచి, రెండవ కాలును మొదటి కాలిమోకారి మీదుగా 
అడ్డంగా ఉంచితే అది ఏకపాద స్థానకం అవుతుంది, 


వినియోగం:- నిళ్ళలత్వం, తపస్సు మొదలగు వాటియందు. 
(ఇది భరతముని చెప్పిన వైష్ణవ స్థానకమునకు దగ్గరగా ఉన్నది). 
3. నాగబంధ స్టానకం: - 


ఒక పాదంతో రెండవ పాదాన్ని ఒక చేతితో రెండవ చేతిని మేన నిలిస్తే 
అది నాగబంధ స్థానకం అవుతుంది. 


వినియోగం :- నాగబంధము అను అర్హమందు. 
4. ఇంద్ర న్థానకంః - 
ఒక కాలును బాగుగా వంచి, రెండవ పాదంయుక్క జానువు (మోకాలు)ను 
పైకెత్తి చేతిని జారవిడిస్తే అది ఐం(ద్ర స్టానకం అవుతుంది, 
వినియోగం:- ఇంద్రుడు, రాజు మొదలైన పాత్రలకు వర్తిస్తుంది, 
118 


5, గరుడ స్టానకం:; - 

ఆలీఢ మండలమందలి ఒక మోకాలును నేలమీద ఆన్ఫి, రెండు చేతులు 
వోయుటకు వీలుగా మండల ఆకారంగా ఉంచితే అది గరుడ స్థానకం 
అవుతుంది. 


వినియోగం :- గరుత్మంతుని సూచించడానికి. 


ఒక మోకాలి మీద రెండవ పాదాన్ని, ఒక పాదం మీద రెండవ మోకాలిని 
ఉంచి కూర్చుంటే అది బ్రహ్మస్టానకం అవుతుంది. 


ఇది ఉపదేశ విధికి ( కూర్చుండుటకు) సంబంధించిన పద్మాసనం. 


వినియోగం; - జపం మొదలగు వాటి యందు. 


ఉత్ల్రవన భేదాలు (గంతు) - 5 విధాలు 





1. అలగోత్ల ఎవనం: - 

ఒకసారి దుమికి, శిఖరహస్తాలుగా ఉన్న రెండు చేతులను నడుం మీద 
రెండు (్రక్కలను ఉంచితే అది అలగోత్లవనం అవుతుంది. 
2. ఉత్త్రవన కర్తరి: - 

ప్రప్రథమం ముంగాలు మీదుగా ముందుకు దుమికి, ఒక చేతితో ఎఢమ 
పాదమునకు వెనుకగా కర్తరీహస్తమును పట్టి, రెండవ చేతితో అధోముఖంగా 
శిఖర హస్తం పట్టి, దానిని కటి మీద ఉంచితే ఉత్ల్రృవనకర్తరి లేక కర్తర్యుత్త ) వనం 
అవుతుంది, 


11ఆ 


3. అశోోత్త్రవనం:- 

రెండు చేతులతో |[త్రిపతాక హస్తములు పట్టి మొదట, ఒక పాదంతో 
ముందుకు దుమికి, తరువాత రెండవ పాదాన్ని మొదటి పాదంతో సమానంగా 
ఉంచితే అది అశ్యోళ్లువనం అవుతుంది. 


4. మోటితోత్తృవనం:- 

రెండు చేతులతో త్రిపతాక హస్తములను పట్టి, ఉత్త్రవన కర్తరి 
యందువలెనే పర్యాయంగా రెండు ప్రక్కలకు దుముకుట మోటితోత్ల్రవనం 
అవుతుంది. 
5. కృసాలగోత్ల్రననం: - 

ఒక్కొక్క చీల మండతో పర్యాయంగా కటిని తాకుతూ మధ్య అర్ధ చంద్ర 
కలా హస్తం పట్టితే అది కృపాలగోత్లవనం అవుతుంది. 


(భమరీ భేదాలు (తిరుగుట) 7 విధాలు 










. ఉత్దుత (భమరి | 5. కుంచిత (భ్రమరి 
చ(క్ర భ్రమరి 6. ఆకాళ (భమరి 

గరుడ (భ్రమరి | 7. అంగ (భ్రమరి 
. ఏకపాద (భ్రమరి 


1. ఉత్త్రుత (భమరి: - 

సను పాదాలతో నిలిచి, తరువాత ఎగిరి అంతరాళమందు (భూమికి 
తగలకుండా శరీరాన్ని అంతటినీ త్రిప్పితే అది - ఉత్తుత భ్రమరి అవుతుంది. 
2, చక్ర భమదిః - 

రెండు చేతులతో త్రిపతాకహస్తాలను పట్టి, నేలను పాదాలతో మాటి 
మాటికి తడుతూ చక్రాకారంగా తిరిగితే అది చ(క్రభమరి అవుతుంది. 
3. గరుడ (భ్రనురి! - 

ఒక పాదాన్ని అడ్డంగా చాచి పివ్ముట వెళాకాలును భూమి మీద 
ఉంచవలెను, తరువాత రెండు బాహువులను బాగుగా చాపీ, వేగంగా (త్రిప్పీతే 
అధి గరుడ (భమరి అవుతుంది, 












WS WD m= 


120, 


4, ఏక సాద [భనురి: - 

ఒక పాదాన్ని ఇంకొక పాదం చేత (పాదం మీద) పర్యాయంగా తత్రిప్పితే 
అది ఏక పాద భమరి అవుతుంది, 
5, కుంచిత (భ్రనురి: - 

జూనువును (వెూాకాలును) వంచి తిరిగితే అది కుంచిత (భ్రవురి 
అవుతుంది, 
ఈ. ఆకాథ (భ్రమదిః - 

ఒకసారి ఎగిరి పాదాలను ఎడంగా చాపి ఉంచి, తరువాత శరీరమంతటిని 
గుం(డ్రంగా (తిప్పితే, అది ఆకాళ (భ్రమరి అవుతుంది. 
7. అంగ (భ్రమరిః- 

పాదాలను ఒక జూనెడు దూరంగా ఉంచి, తరువాత శరీరాన్ని గుండ్రంగా 


(తిప్పితే అది అంగ (భమరి అవుతుంది. 
చారీ భేదాలు 

ఊరు - కటి - పాద - జంఘలయొక్క కర్మల పరస్పర సంయోజన 
ఫలమైన చేష్ట “దారి'' అనబడుతుంది, 

“చారి? అను పదమునకు చరించుట అనునది భావార్థం. 

పాదచారి అనగా పాద (ప్రచారము, అనగా అడుగులు, దీనినే వ్యాయామం 
అని కూడ అన్నారు, 
నందికేశ్వరుడు చెప్పిన చారీ భేదాలు 8 నిధొలు 
చలన చారి 








కుట్టున చారి 













చం(క్రమణ చారి లుఠిత చారి 


7, లోలిత చారి 





సరణ చారి 





య ఆ © 


వేగినీ చారి విషమ సంచర చారి 


121 


1. చలన చారి; - 

పాదాన్ని ఉన్న చోటి నుంచి కదిలించితే దాన్ని చలనచారి అంటారు. 
2. చం[క్రమణ చారిః 

పొదాలను (ప్రయత్న పూర్వకంగా ఎత్తి ఎత్తి ఆ పొదాల ప్రక్కలకు 
పర్యాయంగా వెస్తూ ఉంటే అది చంక్రమణచారి అవుతుంది. 
3. సరణ చారి; - 

ఒక పాదంయొక్క చల మండ చేత రెండవ పొదంయొక్క_ చీల మండను 
తాకుతూ రెండు చేతులతో పతాక హస్తాలను పట్టి జలగవలె భూమి మీద 
'ప్రాకడాన్ని సరణచారి అంటారు, 
4. వేగినీ చారి; - 

చీల మండ చేత లేదా పాదాగ్రం చేత వేగంగా చరిస్తూ, రెండు చేతులతో 
వరుసగా అలపద్మహస్తం లేక (త్రిపతాకహస్తం పట్టి వేగంగా నడిస్తే దానిని వేగినీ 
చారి అంటారు. 
5, కుట్టున చారి: - 

చీల మండ చేత లేదా పాదా(గ్రం చేత లేదా మొత్తం పాద తలంచేత నేలను 
తడితే అది కుట్టనచారి అవుతుంది. 
6. లుఠిత చారి; - 

స్వస్తిక 'స్టితిలో ఉంచి (ఒక పాదం మీద రెండవ పాదం అడ్డంగా చేర్చి) 
పాదాగ్రంతో కుట్టినం చేస్తే (తడితే) అది లుఠితచారి అవుతుంది. 
7, లోలిత చారిః- 

ముందు చెప్పిన విధంగా కుట్టనం చేసి, పిమ్మట భూమిని తాకకుండా 
పాద చాలనం చేస్తే, అది లోలితచారి అవుతుంది. 
8. నిషను సంచర చారి: - 


కుడి వొదం ప్రక్కగా ఎడమ వాదాన్ని, ఎడమ పొదం (ప్రక్కగా కుడి వాదాన్ని 
తడుతూ పర్యాయంగా పాద విన్యాసం చేస్తే అది విషమసంచరచారి అవుతుంది. 


122 


భరతుడు చెప్పిన చారీ విధానం 
చారులు : 2 ఎధాలు 
(1) భౌమీ (2) ఆకాశికీ, 


(పాదము నేల మీద ఆని ఉండునది భౌమీ చారి) 


భౌమీ చారులు: 16 విధాలు 








































సమపొద 9. ఊరూద్వత్త 
2. స్టీతౌవర్త 10. అడ్డత 
3. శకటాస్య 11. ఉత్తుందిత 
4. అధ్యర్థిక 152. జనిత 
5... చాషగతి 13, స్యందిత 
రు. విచ్యవ 14. అపస్యందిత 
7. ఏడకాక్రీడిత రుస 








బద్ద 16. 


|; సమసాద చొరి;- 


గోళ్లు సమానములుగా ఉండునట్లు పాదములను దగ్గరగా చేర్చి నిలిచినచో 
అది సమపొద చారి అవుతుంది. 


౮ ఖ్రతావర్త చారీ! 


అగ్రతల సంచార పాదముతో - జానువుల (మోకాలు) వద్ద స్వస్తికము 
కొబెంచి, విడదీసి రెండవ పాదముతో మరల అట్లే చేయటాన్ని స్టీతావర్త చారి 
అంటారు 


123 


3. శకటాస్య చారి;- 

నిషణ్ఞాంగము (సను స్థితి యందున కూర్చొనియున్న) అంగముతో 
అగ్రతల సంచార పాదమును (ప్రసారితము చేసి, ఉరమును (తౌమ్మును) 
ఉద్వాహితము చేయుట (పైకి ఎత్తుట) శకటాస్యచారి అంటారు. 


దక్షిణ పాదముయొక్క మడమ మీద వామ పాదమును ఉంచి, పిమ్మట 
దానిని తొలగించడాన్ని అధ్యర్ధిక చారి అంటారు. 


వ్‌, చొషగతి చారి; - 

వొదమును మొదట ఒక తాలము (చాపబడిన బొటనవవైలి - చూపుడు 
(వేరి నడిమి కొలత) ముందునకు (ప్రసారితము చేసి, పిమ్మట రెండు తాలముల 
దూరముండునట్టు వెనుకకు చాచవలెను. అట్లే వామ పాదముతో కూడ 
చేయాలి. దానినే చాష గతి చారి అంటారు. 


6. నిచ్యన చారి:- 
సమ పాద స్థానమందలి పాదములు ఎడము చేసి పాదము యొక్క. చివరి 
భాగముచే భూమిని గ్రుచ్చడము విచ్యవ చారి అంటారు. 


7, ఏడకాగ్రీడిత చారి: - 
(దీన్ని ఏళకా(క్రీడిత అని కూడ అందురు.) 


అ(గ్రతల సంచార పాదముతో మీది కెగురుచు, క్రింద పడుతుండటాన్ని 
ఏడకా(క్రీడిత చారి అంటారు. 


8, బద్ద చారి: - 

జంఘలను స్వస్తికముగా ఉంచి, విడదీసి, మోకాలు, ఊరు (తొడ) మధ్య 
మందు తగులునట్టుగా (ప్రక్కలకు నడవడం బద్ద చోరి, 
9 ఊరూద్వృత్త చారి; - 

అ|గ్రతల సంచార పాదముయొక్క మడమను రెండవ పాదము యొక్క 
వెనుక భాగమునందుంచి, మోకాలితో పాటు పిక్కను వంచి ఊరువును పైకి 
(తిప్పడం ఊరూద్వ ఎత్త చారి అంటారు, 


124 


10. జడ్డిత చారి! - 
అ(గ్రతల సంచార పాదముచే సమ పాదముయొక్క అగ్ర భాగమును కాని, 


వెనుక భాగమును కాని రాయటాన్ని అడ్డత చారి అంటారు. 


11. ఉత్‌స్పుందిత చారి: - 
రేచకము నందు చలెనే రెండు పాదములను (క్రమముగా (ప్రక్కలకు ఊపడం 


ఉత్‌స్పందిత చారి అంటారు, 


12. జనిత చారి; - 
ముష్టహస్తమును వత్షమునందుంచి, రెండవ హస్తము చలించు చుండగా 


అ(గ్రతం సంచపాదము (ప్రదర్శించటాన్ని జనితచారి అంటారు, 
13. స్యందిత చారి; - 

వామ పొదము నుండీ, దక్షీణ పాదమును అయిదు తాలముల ( జూనల) 
ఎడముగా ఉండునట్లు చుందునకు (ప్రసాదించటాన్ని స్యందిత చారి 
అంటారు, 


14, అపస్యందిత చౌరిః - 

వొవోంపొదదును పె పై విధముగానే అంధదు తాలవరుల ఎడవలగా 
(ప్రసొదించుట (అనగా స్యందిత చారి వ్యత్యస్త మగును) అపస్యందిత చారి 
అంటారు. 
శక, సమోత్సారితమత్త ల్లి చౌరీః- 

ఆగ్రతల సంచార పాదములతో గుండ్రముగా తిరుగుట, వెనుకకు వెళ్ళుట 
స మోత్సారితమత్తల్లి చారి అంటారు, 


పొస్తవరులు ఉద్వేక్లతవుులునం, అపవిద్ద వుులును నాగా ౮౦డు 


వొదములతో తో గుండ్రముగా తిరుగుచు ముందునక్సు బెళ్ళుటు ముత్ర ల్లి చారి 
ఆఅం౦ంటూాట్తు, 


125 


ఆకాగ చారులు 


ఆకాశ సంచారులగుట వలన వీటికి ఆకాశచారులను నామము కలిగినది. 


ఆకాశ చారులు: 16 విధాలు 


అతి (కాంత 


అప(క్రాంత 


పార్శ్వ శ్రాంత 


ఊర్ద్వ జానువు 
సూచి 
నూపురపాదిక 
డోలా పొద 


ఆశత్షీప్త 





కుంచిత పాదమును పైకెత్తి, ముందునకు చాచి, మరల పైకెత్తి, పిమ్మట 
(క్రింద పడవేయవలెను. గంతవ్యాతిక్రమమున నిది అతి(క్రాంత మనబడినది. 

ఊరువులను (తొడలను) పలితముల నొనర్చి, కుంచిత పొదములను 
సైకెత్తి ప్రక్కగా ఉంచవలెను. అప(క్రమము వలన ఇది అప(క్రొంత మనబడినది. 
3, పార్ణ కాంత చారి! - 


కుంచిత పాదమును పైకెత్తి, మోకాలిని స్తన సమముగా ఉంచి, రెండవ 
పాదముతో ఉద్రట్టితము (ఎత్తి) చేయవలెను, 


126 


4. ఊద్ద్వజొనువు చారి: - 


జాను (మోకాలు) స్తన సమమునగునట్టుగా కుంచిత పొదమును పై 


en 


కెత్తి, రెండవ పాదమును నిశ్చలముగా ఉంచవలెను. పిమ్మట రెండవ పాదముతో 
సైవిధముగా చేసి మొదటి పాదమును నిశ్చలముగా ఉంచవలెను. 


వ్‌, సూచీ చారి;- 


కుంచిత పోదమును వెళాకాలికి పైగా ఎత్తి, పిమ్మట కొన భూమికి 
తగులునట్టుగా క్రిందపడవేయవలెను. సూచ్యాకారము వలన ఇది సూచి 
అనబడినది. 


6. నూపురసాదికా చారి; - 


అంచిత పాదమును రెండవ పాదముయొక్క వెనుకకు జరిపి, పాదము 
యొక్క కొన భూమికి తగులునట్టుగా వేగముగా క్రిందపడవేయవలెను. 


7, డోలాపొద చారిః- 
కుంచిత పాదవును పై కెతి వపొర్గ్య్వవునుండి పొర $వుునకు, 


చి అవి 


ఊగులాడించి, అంచిత పోదముగా |కిందపడవేయవలెను, 
8. ఆత్నీస్త చారి; - 


కుంచిత పాదమును పైకెత్తి, ప్రక్కలకు తెచ్చి, పిక్కలు స్వస్తికములగునట్ను 
కావించి అంచిత పాదమును భూమిపై ఉంచవలెను. 


ఫ్ర ఆనిద్ద చౌరిః - 


స్వస్తికముగా ఉన్న పాదములను విడదీసి, కుంచిత పాదమును ముందుకు 
చాచి, అంచిత పాదముగా రెండవ పాదముయొక్క మడమ మీద ఉంచవలెను. 


10. ఉద్వ్రత్త చారి; - 
ఆవిద్ద చారి యందలి కుంచిత పాధమును రెండవ పొదము చుట్టును 
త్రిప్పి పైకెత్తి భ్రమరకము నొనర్శి, నేల మీద పడవేయవలెను. 


12/7 


11. నిద్యు(ద్రాంత చారి; - 

ఒక పాదమును (పక్క నుండి వెనుకకు వలితము చేసి, తలను 
రాచుకొనునట్టుగా చాచి, పిమ్మట అన్ని వైపులకును గుండ్రముగా (త్రిప్పు వలెను, 
12. అలాత చారి; - 

వెనుకకు చాచిన పాదమును, వలనముతో ముందునకు లాగి, మడమ 
నేల కానుకొనునట్లుగా (క్రిందికి దించవలెను, అలాత చ(క్రాకృతి ఇది అలాత 
మనబడినది. 


13. భుజంగ త్రాసిత చారి: - 
కుంచిత పాదమును రెండవ పాదముయొక్క ఊరు మూలము వరకును 
పైకెత్తి, కటి, జానువులను (త్యశ్ర ఊరువును వివర్తితము చేయవలెను. 


(పాదోపాంత భుజంగ భయభావిత గతి సాదృశ్యము వలన ఇది భుజంగ 
(త్రాసిత అనబడినది. ) 


14. హరిణ ఫ్లుత చారి: - 

అతిక్రాంత చారి యందలి కుంచిత పాదమును సైకొత్తి, పైకెగిరి (క్రిందికి 
పడునట్లు చేసి, రెండవ పొదముయొక్క అంచిత జంఘమును దాని వెనుక 
భాగమును జ్నీప్తవుు చేయవలెను. (ఇది విదూషకాదుల గతియుందు 
కన్సడుతుంది. ) 


15. దండనాొద చారి: - 

నూపురపాదిక యందలి కుంచిత పాదమును, రెండవ పాదముయొక్క 
మడమ మీద ఉంచి, ముందునకు జరిగి, వేగముగా ఆవిద్దము చేయవలెను, 
( దండాకారత్వము వలన దండపాద మనబడినది. ) 


16. (భమరి చారి; - 

అతి క్రాంత చారి యందలి కుంచిత పాదమును పైకెత్తి, (త్రికమును 
పరివర్తితము చేసి, రెండవ పాదముయొక్క. అడుగు భాగమును కదలించ 
వలెను. (సర్వ శరీర పరివర్తనము మూలమున (భ్రమణము కలుగుట వలన 
ఇది (భ్రమరి అనబడినది. ) 


128 


గతి (ప్రచారము 


గతి అనగా :- నడక, 
(ప్రచారమనగా :- గతుల యందలి విశేష (ప్రయోగము. 


సన్నివేశ, సందర్భముల ననుసరించి నానార్థ, రస సంభవకారులైన ఉత్తమ, 
మధ్యమ, అధమ పాత్రలయొక్క, ప్రకృతిని, అవస్థను, దేశమును, కాలమును 
అనుసరించి, రస పుష్టి కొరకు గతి విధానము మారుతుంటుంది. 


పాత్రల బౌచిత్యమును, సన్నివేశ పటిష్టత ననుసరించి, స్ట్రీత (విలంబ) 
మధ్య, (ద్రుతలయలను పరిశీలించి, నాట్యాచార్యుడు, ఆ యా ప్రకృతుల 
గతుల కనుగుణంగా, ఆ యా లయలను కూర్చారి, 


ఉత్తవం పాత్రయొక్క గతి స్టైర్యోపేతముగాను, వుధ్యముల గతి 
-ముధ్యనుముగాను, అధముల గతి (ద్రుతముగాను ఉండాలి. 


ఇట్టు మూడు లయలను రసగతులు అనగా శృంగార, హాస్య, కరుణ, 
రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, (ఉనికి) శాంత రసగతులను, 
సత్త్యవశమున కూర్చవలసి ఉంటుంది. 


సాత్వీక, రాజసిక, తామసిక మార్గములను బట్టి, నౌక, విమాన, గజ 
అశ్వవాహనాలను బట్టి - వృద్ద, విట, (బక్క) కృళ కుంటి, గుడ్డి, స్తీ, 
పురుష విభేదాన్ని బట్టి - ఆసన, శయనాది స్థితులను బట్టి - ఏయే గతులు, 
ఏ యే (ప్రచారాలు, ఏ యే రీతులలో ఉండవలెనో నాట్యాచార్యుడు (ప్రకృతి 
నాధారంగా (గ్రహించి కూర్చాలి, 

ఇవి గాక అభినయ దర్చణ కారుడు నందికేశ్వరుడు - పది గతులుగా 
విభజించాడు. అవి... |. 1. హంస 4. గజలీల 7. భుజంగి 

2. మయూరి 5. తురంగిణి 8. మండూకీ 


3. మృగి 6. సింహీ 9, వీరము 
10..చూనసల: 





129 


i. Son 
పతులు 
పుయా రి (నెమలి) | 


2 

3. మృగి (లేడ) | తల 

4. గజలీల (ఏనుగు) 

5, తురంగిణి sal mass 
6. సింహ్‌ (సింహము, 

7. భుజంగి (పాము) భూ, జల 
8. మండూకి (కప్ప) | చరములు 


వీటికి సంబంధించిన ఆహార్యములు (రూపములు) ధరించి లేక వాటి 
మాదిరిగా అనుకరించి జరుపు నడకలతో నర్తకీ నర్తకులు (ప్రదర్శించడాన్ని 
మనము చూస్తూనే ఉన్నాము. 

ఇవి ముఖ్యముగా కథాకళి నృత్యమందు స్పష్టంగా గోచరనువుతాయి. 

కవులు (స్త్రీల నడకలను వర్ణించునపుడు - ఈ పశు పక్యాదులను 
ఉదాహరణగా తీసుకుని - అతి మెల్లగా నడుచు అందమైన (స్త్రీని హంసగమన 
అని, జఘన భారమున గంభీరముగా నడుచు (స్త్రీని గజగమన అని వర్ణించుట 
కద్దు. 

9. ఇక వీరము అనునది నవ రసముల లోనిది. ఆ రసమునకు తగినట్లు 
సందర్భ, సన్నివేశముల ననుసరించి గతులను సమకూర్చాలి, 


10. మానని 

మౌొనవి అనగా మనుషులకు, (స్త్రీ పురుషులకు సంబంధించిన గతులు, 

వీటికి దేశ కాల, జాతి, ఉత్తమ, మధ్యమ, అధమ (ప్రకృతుల ననుసరించి 
గతులను కూర్చాలి, 

నపుంసకుని గతిః - 

ఇది ఎక్కువగా (స్త్రీ నడకను పోలి ఉంటుంది. 


130 


అర్హనారి గతిః - 


అర్దనారీగతి స్త్రీ - పురుషగతుల సమ్మేళనము. పురుషుల గతి యందలి 
ఉదాత్తతను, (స్త్రీల గతి యందలి లాలిత్యమును |ప్రదర్శనమున ద్యోతకము 
చేయాలి. 


పొత్రల (ప్రవేశ - నిష్క్రమణ గతులు: - (దరువులు) 
ఉత్తమ, మధ్యమ, అధమ పాత్రల ననుసరించి వారి వారి గతులు ( నడకలు) 
'ప్రయుక్తము కావల్సి ఉంటుంది. 


అడుగులు వేయునపుడు లయ - తాల - కలా విధిని గతి (ప్రచారము 
జరగాలి, 


ఇవి సందర్పోచితమై రసోతృత్తికి తోడ్పడాలి, 
అనగా ఏ పాత్ర, ఏ అవస్థలో, ఎచ్చట, ఏ విధముగా నడవవలెనో తెలిసి 
గతి (ప్రచారము జరగాలి, 
శ్లో; వయో౭.నురూపః ప్రథమస్తువేషో 
వేషానురూసేణ గతి ప్రచారః. 
గతి ప్రచారానుగతం చ పొఠ్యం 
సాఠ్యాను రూపోఇ_భినయళ్ళ కార్యః, 
(నాట్య శాస్త్రం 12వ అధ్యా - 247) 
తొ॥ ప్రప్రథమంగా వేషము వయస్సునకు అనురూపంగా (తగినట్టు) 
ఉండాలి. 
పిమ్మట వేషమునకు అనురూపమైన గతి ప్రచారం జరగాలి. పాఠ్యము 


(పాట) ఈ గతి ప్రచారానుగతంగా ఉండాలి, ఇక అభినయం పాఠ్యాను 
రూపంగా ఉండాలి, 


ఏ కళకైనా భావం ముఖ్యం భావమును అనుసరించి అన్ని' కళలు 
ఉద్భవిస్తాయి. అందువల్ల మనస్సులోని భావమును తెల్పు పాఠ్యము (పాటు 
లేక సాహిత్యము). 


131 


పాఠ్యములోని భావమునకు తగిన అభినయం- 

అభినయమునకు తగిన వేషం - 

వేషమునకు తగిన వయస్సు - 

వయస్సుకు తగిన గతి(ప్రచారం ఉండి తీరాలి. 

నృత్త - నృత్య - నాట్యుములు 

భావ సొరూప్యతకు దోహదమై (ప్రక్షకుని హృదయంలో రసోత్పత్తికి 
ఆలవాలమై, మహానందమును కలుగజోసే విధంగా గతి ప్రచారము ఉండాలి, 

లోక (ప్రామాణ్యం 

తాను చెప్పక విడిచిన వాటిని ప్రయోగానుసొరంగా లోకము నుండి 
గ్రహించవలెను అని భరతుడు నాట్య శాస్త్రమున పదే పదే వివరిస్తూ వచ్చాడు. 
అంటే నాట్యుమునకు లేదా నటనకు (ప్రామాణ్యం లోకమే, అందుకే *' లోకొను 
సరణం నొట్యంి' అన్నాడు భరతుడు, 

అంతా విని- 

అందులో ఒక విద్యార్థి “అబ్బో! ఇదంతా నేర్చుకోవాలంటే ఎన్ని 
సంవత్సరాలు పడుతుంది గురుదేవ! ఇది సాధ్యమేనా?' అని అడిగాడు, 

సర్వేశ్వర గురువులు: - 

ఎందుకు కాదు? 

భూమి ఎంత పెద్దది? మానవుడు 'రాకెట్‌ సృష్టించి, దానిమీద భూమిని 
చుట్టి వస్తున్నాడు గదా? 

ఇతర (గ్రహాలను దర్శించాలనే దీక్షతో చంద్రునిపై దిగి వచ్చాడు గదా! 
అలాగే ఏ పని చేయాలన్నా పట్టుదల, దీక్ష అవసరం, 

కళలు కూడ అంతే! కళలు నేర్భుకున్నంత మాత్రాన చాలదు, 

కళల యొక్క ప్రయోజనాన్ని గుర్తించాలి, 

ఏ కళ ఐనా మానవ జీవిత వికాసానికి దోహదం చెయ్యాలి, కాని, 
మానవుళ్లీ అధోగతికి నడిపించి, పవిత్ర భారత సంస్కృతికి చరమ గీతం 
పొడరాదు. 

132 


శాస్త్రాన్ని కుణ్లంగా ఆకళింపు చేసుకుని, నేటికీ (ప్రసిద్ద రూపములుగా 
నిలిచిన అంశములను ఆధారంగా (గ్రహించి ; దేశ కాల, సాంఘీక, రాజకీయ 
పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, నూతన (ప్రక్రియల ద్వారా (512౭ 
Crafb వినూత్న, విలక్షణ, విజ్ఞాన సన్నివేశములను (ప్రజలకు అందించాలి. 
ఆ సన్నివేశాలను (ప్రదర్శించడంలో శిల్ప నైపుణ్యం, రస భావములు 
కుంటుపడకూడదు, 


కథా వస్తువు సందేశాత్మకం, (ప్రబోధాత్మకంగా ఉండాలి. అప్పుడే 


సద్భావన, సత్సంప్రదాయములతో కూర్చిన అంశములను నాట్యకళ ద్వారా 


ప్రజలకు అందించి, వారి జీవన - వికాసానికి తోడ్పడిన వాడవుతాడు 
కళాకారుడు. 


విద్యాజ్ఞానం, శా(స్తానుభవం, నేర్పు, ఏకాగ్రత, చాకచక్యం, నిత్యాభ్యాసం, 
భక్తి, 'నిర్మల చరిత్ర, సృజనాత్మక శక్తి నృత్యోపాసకునకు ముఖ్యం. 
నాట్య సరనూర్ధము 
నాట్యము జీవితానికీ కేవల (ప్రతిబింబం కారాదు. జీవిత యథాళ్రత 


నుండి, దసానందానుభూతి ద్వారా ప్రేక్షకుల మనస్సులను రంజింపజేయా లి, 
ఊహాతీతమ్రైన (8౧/26) అంళములు కూడ రస విహీనములు కారాదు. 


చైతన్యవంతమై జనించే - రస భావములు. పరమానందభరితమైన సత్య 


స్వరూపం సంతరించుకోవాలి. అప్పుడే నాట్యం ఉత్తమ కళగా శాశ్వతంగా 
నిలిచిపోతుంది, 


1 ధర్మ్యం యశస్య మాయుష్యం హితం బుద్ది నివర్రనమ్‌, 
లోకోపదేశ జననం నాట్యమేత దృనిష్యతి 


తా॥ ధర్మమువలన కీర్తి ఆయుస్సు, మంచి బుద్ది, అభివృద్ది చెందును 
లోకమందు ధర్మము నుపదేశించుటకు నాట్య మావిర్భవించినది. 


(గ్రంథము - రచన 

గురుదేవులు జ్ఞానపీఠగ్రహీతలు Dr. విశ్వనాధ సత్యనారాయణగారు మాకు 
కాలేజీలోచెప్పిన అలంకారశా(స్త్ర, పాఠములు నన్ను ఉత్తేజపరిచాయి. 

నాట్యశా(స్త్రమును క్షుళముగా చదువుకుని అష్టపదులు, దశావతారములు, 
తరంగములు, జావళీలు, మొదలగు సొంప్రదాయ అంశములనే గాక నాటి గురజాడ. 
వీరేశలింగం, (కీ క్రీ, కృష్ణశాస్తీ, కొనకళ్ల, నండూరి మొదలగు విశిష్టకవుల 
గేయములకు భావగర్శితమైన నాట్యములను సమకూర్చి (ప్రజలను ఉత్తేజపరిచిన 
ఘనత మాగురువులు కీ॥ శే॥ (శ్రీ బి.వి. నరసింహారావు గారికే దక్కింది. వారు నా 
గురువులు కావటం నా అదృష్టం. 


వీరిశికణ, నాంగత్యబలం నాయీ (గ్రంధ రచనకు [(పోద్భలం, 


సాహిత్య, చిత్రకళాకోవిదులు కీ॥ శే॥ అడివిబాపురాజుగారు నాకు ఆదర్శ 
మూర్తులు, వారి గ్రంథములలో పొందుపరచిన నాట్యకళావిశషములు, పత్రికలలో 
వెలువడిన వ్యాసరచనలు నాకు నాట్యశ్యా స్త్రఅవగాహనకు తోడ్చడ్డాయి. 


నాకు స్ఫూర్తినిచ్చి నన్ను నడిపించిన 
| (గ్రంధములు - రచయితలు 
1. నాట్యిశా(స్త్రము ( అనువాదం, DR 95 అప్పారావు 


2. నొట్యశా;స్త్రము (విశ్లేషణాత్మక అధ్యయనం) 
DR P.S.R అప్ఫోరావు 


ష్‌ నందికేశ్వరప్రణీత అభినయ దద్చుణం DRP.S.R అప్పొరావు 


4. అభినయ స్వయబోధిని (అభినయ శాస్త్రము) 
- దేవులపల్లి వీరరాఘవమూర్తిశ్నా స్త్రి, 
వ, భరత రస కల్పలతామంజరి 
6. నృత్త రత్నావళి (,శ్రీ జాయసేనాపతి గ్రంధమునకు వ్యాఖ్యానము, 
- శీ, జమ్మలమడక మాధవ రామశర్మ 
134 


10. 
11. 
LZ: 
13, 
14, 
13: 
16. 


17, 
18. 
19, 
20. 
21, 


దక్షిణ దేశములు - నాట్యములు - తుమ్మలపల్లి సీతారామారావు 
కూచిపూడి నాట్యమంజరి - మునుకుట్లు సొంబశివ 


దాక్షిణాత్య నాట్యము - డా॥ ముట్నూరి సంగమేశం ఎంఎ, పీహెచ్‌. డి 


కావ్యకళ - కవిభట్టారక 'మొవ్వ్యాదాశర థి సూరి 
ఆం(ధ్ర నాట్యం - భరతకళా (ప్రపూర్ణ డా॥ నటరాజరామకృష్ణ 
నాట్యరాణీ - డా॥ నటరాజరామక్నష్ణ 
అభినయం (శ్రీనివాస చక్రవర్తి 
నటన (శ్రీనివాస చక్రవర్తి 


సభారంజని - శ్రీ, వెలుగోటి సర్వజకుమారయాచెంద్ర బహదరు 


నందికేశ్వర (ప్రోక్తం అభినయ దర్హుణమ్‌ - 
వావిళ్రరామస్వామి శా(స్తులు & సన్స్‌. 


రసమంజరి - (శ) భానుమి(శ్ర కవివిరచితం 
గీతగోవిందం - జయదేవకవి, 


Indian Dance Natya & Nritya- 0%. (శీనివాస అయ్యంగారు 


నాట్యశా(స్త్రము మన్‌మోహన్‌ ఘోష్‌ 
భరతసారము- లంకాసూర్యనారాయణశ్నా స్త్రి, 


135 


అనుబంధం 


నాయికా ప్రకరణం 


నాయికలు:- 3 విధములు, 
1. స్వీయ 

2. పరకీయ 

3. సామాన్య 

1. స్వీయ:- (ప్రేమించిన లేక పెండ్లాడిన పురుషుని యందే అనురాగం ' 

గలది, 


2. పరకీయ:- పరపురుషుని యెడల (పీతి గలిగి, అతనితో గూడే 
సుఖించునది. 


3, సామాన్య:- (ద్రవ్యాపేక్షతో సకల పురుషులయం దనురాగం నటించునది, 


1. స్వీయ: - 3 విధములు 
1. మ్య 
2. మధ్య 


3. (ప్రగల్బ లేక ప్రాఢ 

1. ముగ: - అంకురిత యౌవన. లజ్జ ఎక్కువగా గలది, 

ముర రెండు విధములు 

(ఇ అజ్ఞాత యౌవన 

(0) జ్ఞాత యౌవన 
అజ్ఞాత యౌవన:- తనకు అంకురించిన యౌవనము తెలియనిది. 
జ్ఞాత యౌవన:- తనకు అంకురించిన యౌవనము తెలిసినది, 
2, మధ్య: - లజ్జ, కామములు సమానముగా గలది, 
3, (ప్రగల్భ లేక ప్రాఢ - 

లజ్జను జయించి కామెచ్చ పూర్తిగా గలది. 


13/7 


శృంగార రసము; - 2 విధములు 
1. సంభోగ శృంగారం 
2. ఎ[పలంభ శృంగారం 
[. సంభోగ శృంగారం 
నాయికొ నాయకులు అనుకూలురై, విలాసవంతులై, ఆలింగన, చుంబనాది 
కలాపములచే కలుగు ఆనందమయావస్ట సంభోగ శృంగారం. 
ఇవి రెండువిధములు, 
1. సంక్షిప్తము 
2. సంపన్నము 


నాయికా నాయకులు - సాత్తికము, సిగ్గు, బిడియము మొదలగు 
కపచారములను బొందులు, 


2. సంపన్నము: - 
దేశాంతరగతులైన నాయికా నాయకులు విరహతప్పులై, తిరిగి గూడిన 
ుంభోగము సంపన్నము, 
+ విప్రలంభ శృంగారం 
కారణాంతరములచే కొంత తడవు గాని, కొన్నాళ్లుగాని నాయికా నాయకులకు 
'విగిన ఎడబాటు నందు పొందు హృదయ వికారము వి(పలంభ శృంగారం, 
ఇందు - 5 విధములు 
1. అయోగ విప్రలంభము 
2. మానకృత విప్రలంభము 
ఏ, ఈర్హార మాన విప్రలంభము 
4, (ప్రవాస మాన విప్రలంభము 
5, శాపగ్రస్త విప్రలంభము 


138 


అత్యంత (మేవం కలిగిన నాయికా నాయకులకు (పథవు సమాగవమూ 
త్ఫూర్యమందు గల ఉత్సాహ జనిత ట్రతిని అయోగ విప్రలంభ మందురు. 


ఉదా:- నాయకుని జూడ నాయకి తన గృహమున లోనికి బయటకు వచ్చి - 
అతని దృని ఆకర్షించి, చిరునగవుల - తన అంగసొష్టవమును (ప్రదర్శించుట. 
సాభిప్రాయములను ప్రకటించి - లజ్జా, భయములతో నిర్ణన ప్రదేశమును జేరుట, 
అనగా ఏకాంతమున జేరుట. 


2 నూనక్షత విప్రలంభ శృంగారం 


(ప్రణయ కలహముచే అనగా పరస్పరాజ్ఞోల్లంఘనముచే నాయికా నాయకులు 
దూరచుగుట. 


ఇందు చేష్టలు: - 
మాట్టాడకుండుటు, ముఖమును (ద్రిప్తుక్‌నుట మొ॥నవి. 
3. ఈర్హ్యా మౌన విప్రలంభ శృంగారం! - 
ప్రియుడు అన్య స్త్రీ సంగమమై యుండునని తాను స్వయముగా చూసిగాని, 


దూతిక ద్వారా వినుట వల్లగాని కలిగిన కోపమున దూరమగుట ఈర్హ్యామాన 
విప్రలంభ శృంగారం. 


ఇందు చేష్టలు : 
1. మాట్లాడకుండుటు 
. దూషంచుట 
. ఎత్తిపొడుపు మాటలు 
, బెదరించుటు 
కొట్టుట 
* వైముఖ్యం 
. కన్నీరు 


oo "+ a tr యమ ww WW 


. కోపగించుట 


139 


4. ప్రవాస విప్రలంభ శృంగారం 
నాయికా నాయకులు విడిచి దేశాంతరంబుల నుండుట (ప్రవాస విప్రలంభ 
మనబడును. ఇందు చేష్టలు: - 
చిక్కి బోవుట 
వైవర్ణ కము 
నిట్టూర్పు 
చింత 
దైన్యము 
కన్నీరు 
5. శాప[గ్రస్త విప్రలంభ శృంగారం, 
నాయికా నాయకులు ఒకే గ్రామమున నుండీ, కారణాంతరముల వలన గాని- 
జ్వర, రోగ, అనారోగ్య కారణముల వలన గలిగిన ఎడబాటు కారణమున పొందిన 
చిత్తవికారము శాప గ్రస్త విప్రలంభ మనబడును, 
ఇందుచేష్ట్రలు: - 
చింతే 
సంతాపము 
నిఃశ్వాసము 
పాండిమ. (తెల్లనగుట) 


140 


ఈ :- 
అష్ట ఐథ నాయికలు 

నిప్రలంభ శృంగారం 
(స్థాయీ భావం - రతి) 

నాయిక;- స్వీయ 

ప్రతి స్త్రీ తన జీవితంలో అనుభవ యోగ్యంగా ప్రభవించుచునే యున్నవీ 
అష్టవిధ నాయిక లక్షణములు. 
నొయికలు;: - 8 విధములు 
1. అభిసొరిక 

. విప్రలబ్ద 

న విరహోత్కంథఠిత 

. స్వాధీన పతిక 

, వాసక సజ్జిక 

. ప్రోషిత భర్తృక 

. ఖండిత 


రం + ౦౫ nm యమ wo ఈ 


. కలహాంతరిత, 


1. అభిసారిక 


నాయిక: - అవివాహిత - కన్య - ముక్త - అజ్ఞాత యౌవన, 


(పిమాంకురితరెై - అతి ఉత్సాహముతో నాయకుడు నిర్దేశించిన సంకేత 
స్టలమునకు జేరి, ప్రియుని గానక పరిసర ప్రాంతమంతా వెదకి వెదకి వేసారి, తన 
ఆవేదనను తెలియజేయు అమాయిక స్త్రీ - అభిసారిక, 


చేష్టలు: - 1. జడుపు 


2. బచౌరం 


141 


పల్లవి॥ 


irl 


ఈ tn ££ Uy 


. నిర్వేదం 
, తాపం 

. నిట్టూర్పు 
. కన్నీరు 


1. అభిసారిక 
రాగం:- ఆరబి 
తాళం;- ఖండ 
తాళలేనయ్యా! గోపాలా! 
కాన రావయ్యా! కన్నయ్యా! 


వెదకి వెదకి చాల । వేసారితిని కృష్ణ! 
వేగ రావయ్యా! గోపాల | తాళ 


చ॥ 2(చతు) మురళీ రవమున। పలికె రాగములు 


చ॥ 3 


చ॥ 4 


చ॥ 5 


చ॥ 6 


అనురాగ సుధావ్చుత। గాన వీచికలు, 

కృష్ణా! కృష్ణా! 

మనసులే దోచేవు! దోబూచు లాడేవు 

మదన తాపము రేపి॥ మరుగుపడి తిరిగేవు ॥తాళ॥ 


పాన్నంగి తరువు కడ। పొంచి నను జూచి 
కనుగీటి రమంటెకాంతులే మెరిసెరా | తాళ॥ 


దోరవయ సూనాది। దొంతరలె విడలేదు ' 
చల్లగా నను జేర్చి! సంధించరా స్వామి ॥తౌళ॥ 


మర్మమెరుగని దాన! మది నమ్మతిని చాల 
ముదముతో నను గూడి! తరియింపజేయరా ॥తాళ॥ 


142 


2. ని(ప్రలబ్ద 


నొయిక: - కన్య - 


ముగ్గ - జ్ఞాత యౌవన, 


ప్రియుని కామ క్రీడలకు పరవశించిన నాయిక మరు సమాగమమునకు నిర్లీత 
సమయమున సంకేత స్థలమునకు జోరి, ప్రియుని గానక, తాను వంచింపబడితినని 
భావించి, గత స్మృతులను తలచుకొని విరహవేదన ననుభవించు (స్త్రీ - విప్రలబ్ద 


చేష్టలు: ఆరే, 
2 
రా 
4 

ప॥ 

చ॥ 1 

చ॥ 2 


చ॥3 


మిక్కిలి విచారము 


ప నిట్టుర్పు 


కన్నీరు 


క మూర్చిల్దుటు. 


2. నలజ్జ 

రాగం:- కమాచీ 
తాళం;- రూపకం 

రావేల ఈవేళరా 

మదన గోపాల! ॥రావేల॥ 

కవ్వించి కవ్వించి 

కన్నెవలపులు దోచి నా 

బుగ్గ పై పెదవి ము(ద్రవేసిన స్వామి  ॥రావేల॥ 

ముద్దె ఒట్టుని చెప్పి మురిపించి చాలా 

మరిపించితివ పోరా! ఏలరా! 

జాలమేలరా! సొగసుగాడ।! ॥రావేల॥ 

సంజవేళ పూపొదలో సమరతుల గూడిన 

మధుమాసపు గడియలి 

మరి మరి యెద రేగొనురా 

తాళ జాల మరుని బాధ 

తనివిదీర కలియ రార రావేల॥ 


143 


3. విరహోత్కంఠిత 
నాయిక:- కన్య - మధ్య 

ఫూవెన్నాల, సెలయేరు, మలయ మారుతం, వికసించిన పూదోట - (ప్రకృతి 
పరవశించి వి(ర్రవీగువేళ సంకేత స్థలమున (ప్రియుని గానక - విరహతప్తయ్రైై విలపించు 
నాయిక ''విరహోత్కంఠిత' . 


చేష్టలు: - 1. తాపము ge: 

2. దుఃఖము 

3. ఆవలింతలు 

4. శరీరము వణుకుటు 

5. గర్గద స్వరము, 

3. నిరవోత్కంధిత 

రాగం:- కాపీ 
తాళం:- మిశ్రచాపు 


చ॥ 


చ॥ 2 


చ॥ 


రారా గోపాల! రాకేందు వదన! 

రసికుడా రారా నీతో; రమించు వేళర ॥రారా గోపాల॥ 
వెన్నెలల విరిసేను పూ। 

మళ్లెలల నూగేను మనసు 

సుధను గ్రోలి మనసు నిలుపర। 

సుమధుర గీతము పాడరా॥ రారా గోపొల॥ 
చల్లని గాలులు తాకె। తనువు లేశగలాయెరా 

పైట జారెను గుబ్బలుబికెను। 

వీడెముడీ విడిపోయెరా! 

నొక్కి మరి గుప్పించరా। ॥రారా గోపాల॥ 


తలపు వలపుల హొయలు నిండెను! 

మదన తాపము నధిక మాయెను 

రమ౭౯ మక్కువ తీర్చరా! 

రతికేళి నను బంధించరా। రారా గోపాల॥ 


144 


4. స్వాధిన పతిక 
నాయిక: - |ప్రొఢ 
నాయకుడు సురతాది రసబద్దుడై చెప్పినట్లు విని, కోరినట్టు జరుపు మగడు 
గల (స్త్రీ '' స్వాధీన పతిక, 
చేష్టలు:- 1. వికసిత వదనము 
2, మదించి యుండుట 
3. కోపము ప్రదర్శించుట 
4. (ప్రగల్బములు పలుకుట 
5. తాను కోరిన కోరికలు సానుకూల మొనర్భుకొనుట. 


4. స్వాధీన పతిక 
రాగం;- మోహన 
(సఖితో) తాళం:- ఆది (చతు) 
ప॥ మోహనాంగుడే మా 
మదన గోపాలుడు 


చెలియా; ఓ। చెలియరో! 
చ॥1 నామాటె నమ్మేనునన్నే పాలించేను 

సమ్మతి మది నెంతో। సంతోష పరిచేను ॥మోహ॥ 
చ॥2 ముద్దు ముచ్చటులాడి। నాతో। 

ముదముతో నను జేరి। క్రొమ్ముడీ 

విరులు దురిమి। వాసనలు జూచి 

మరులు గొలిపే నాధుడే; చెలి! మోహ 
చ॥ 3 (ఖండ) గుట్టుగా నను జేరి। కోక విప్పేసి; 

నగ్నసుందరి వంచు! కౌగిట బిగియించి 

ఎత్తుకొని పాన్ఫున। జేర్చి; 

మొలక నవ్వులతోడ। తనువెల్ల; 


145 


రుమ్‌ర్లుమ్మన। మరి మరి॥ 

ముద్దులే కురిపించె। నే - చెలి! 

సిగ్గులే మరిపించె। నే; గమోాహ॥ 
చ॥4 గుబ్బల కసిదీర। గోరులంటా నాటి 

అధర సుధలను గ్రోలి; వగల కళలంటి 

రతుల సొక్కేంచి। మరుకేళి మెప్పించి 

రతికేళి సాగసులో। సొగసు లేలే స్వామి ॥మోహ। 


వ్‌, వాౌసక సజ్జిక 


నోయిక; - వ్రాఢ 


కేళికా గృహము నలంకరించి తానలంకృతయై పంచభత్యపరమాన్నములు 
సిద్ధపరచి - పన్నీరు, చందన కర్పూరాది సురత ద్రవ్యములను సిద్ధపరచి - పతిరాక్షకై 
నిరీక్షించు (స్త్రీ '“వాసక సజ్జిక. 


చేష్టలు: ఒ 


it 


1. 


మాటిమాటికి అద్దమున తన విలాసమును జూచుకొని మురిసి 
బోవుట 


. (ప్రియుని రాకకై (ప్రతీక్షీంచుట 
. భయం, శంక, చింతలు (ప్రదర్శించుట 
. ప్రియుడు రాలేదని విషణ్ణహృదయడర్మై ద్వారము వద్ద చేరబడి 


నాయకుని రాకకు నిరీక్షీంచుట. 
5. వానక నట్జక 
రాగం:- ఆనంద భైరవి 
తాళం!:- ఆది 


మాపటివేళ। విందుకు రమ్మని 

మరి మరి వేడితి। రా కృష్ణా! కృష్ణా! కృష్ణా! 

అతిరుచులు పొయసాలు। అందించెదను రార 

తీయదనాల సుధలు! (ద్రావించెదను రార ॥మాపటి వేళ॥ 


146 


చ॥ 2 


చ॥ 3 


చ॥ 4 


చ॥ 5 


వస్‌డ గిన్నెలు నిండె। కస్తూరి గంధము 

పన్నీట నాకాంత్ల లే వేసి 

రంగరించితిరా! కృష్ణా! కృష్ణా! కృష్ణా! 

మల్లెలు విరిసెరా॥ మనసులే పారగెరా 

విరివానలే కురిసె। శయ్య నిండా పరిచి 

తీనిరా కృష్ణయ్య రా రా వేగ ॥మాొపటిీ వేళ॥ 
నడిరేయి దాటెను। నెలవంక (గ్రుంకెను 

గూటికి జేరెను। గువ్వల జంట 

ఊరెల్ల నీదాయె। ఊరు మాటు మనిగె 

గుండెల్గొ గుబులాయె। ఎంతకూ రావాయె ॥మాపటివేళ॥ 
వాకిట నిలిచి! చూసి చూసి నీకై 

కనులు కాయలు; కాసెరా 

ఓపజాల స్వామీ నా 

వళము గాదుర। నీయాన ॥1మాపటివేళ॥ 


6. ప్రోషిత భర్తృక 


నాయిక; - ప్రౌఢ 


పతిదేశాంతరమునకు జని నిర్గీత సమయమునకు రానందున వ్యాకుల బడు 
(ప్రీ ''పోషిత భర్తృక). 


చేష్టలు: - 

- ఎన్నాళ్లయింది అని (వ్రేళ్లు లెక్కించుట 

. భర్త సౌందర్యమును, గుణగణములను గూర్చి తలంచుటు 
. పరాకుగా ఏదో తలపోయుట 

. కనురెప్పలు వాల్చక - ఎటో చూచుట 

. భ్రమతో ఉలిక్కిపడి చూచుట 

_ ఆకాశమున చూస్తూ కన్నీరు కార్చుట 

, నిరాశతో వలవల ఏడ్భుట., 


తడ ఈ tn మది D9 MW ra 


147 


6. (సోషిత భర్ణ్ర)వ 
రాగం ;- రుం రూటి 
(సఖితో) తాళం ;- ఆది 
ప॥ ఏలాగున్నా। డో నా స్వామి 
దూరానున్నా। డే గోపొలుడు 


చ॥1 మొన్నె వస్తానని। నాతో 
బాసలు బేసి! నాడేనను 
బాసి ఎరుగడే। గోపాలుడు నను 
మరువజాలడే। రమణీ రొ క ॥ఏలాగున్నాడో॥ 


చ॥2 దినములు గడిచినా। గడియలు గడువవె 
ఆకలి ఎరుగడు। నన్నే తలచుచు 
ఇతరము ముట్టుడె॥ నను బాసి 
శుష్మించెనా ఏమో నొస్వామి ఏలాగున్నాడో॥ 


చ॥3 పున్నమి రేయి! మరి మరి నాతో 
గడిపిన సురతలు। తలచి తలచి నను 
నిద్దురలే కరు। వాయెనో స్వామికి 
ముద్దులె మనసున। నిలిచెనొ రమణిరొ ॥ఏలాగున్నాడో॥ 


చ॥4 ప్రియా! ప్రియా యని! పిలిచి స్వప్నమున 
నను కౌగిలి బం। ధించిన 
అయ్యా? పలువురు నవ్వరె 
భామరో నా! గోపాలుడు. . ॥ఏలాగున్నాడో॥ 


148 


7, ఖండిత 


(ఈర్ద్యా మాన కృత వి(ప్రలంభము) 


నొయిక; - (ప్రాఢ 


ప్రీయునియందు అన్య (స్త్రీ సంగమ చిహ్నములను జూచి కుపితురాలైన (స్త్రీ 


“ఖండిత, 


చేష్టలు: - 


చ 


చ॥ 2 


చ॥ 3 


, పలుకకుండుట 
. నిరాకరించు€టు 
అ నిట్టూర్పు విడుచులటు 


7. ఖండిత 

రాగం:- (శ్రీరాగం 
తాళం: - ఖండ 

పో పోరా। గోపాల నిన్నింక 

నమ్మజాలను నన్ను! వదలిపోరా 

తెలిసెరా నీ నడత। విరగెరా నా మనసు 

మాయ మాటల నింక। మరిపించలేవురా _॥పోపోరా॥ 

ముక్కుపై జారిన। కుంకుమ రేఖలు 

రెప్పుపై కారిన। కాటుక చారలు 

మేనెల్ల చిందిన। గంధపు పూతలు 

తెల్చుచున్నవి చాలు। పోపోరా ॥పోపోరా॥ 

చెక్కిలి చెలివొందు కస్తురి 


పెదవి పై కందిన కెంపులు 


149 


చ॥ 4 


నిడువాలు కన్నుల నిద్దుర సొక్కులు 

తెల్పెరా నీ కథలు దాల్‌హాల్‌ పోపోర పోపోర॥ 
రాతిరంతా దాని! రతికేళి మర్మములు 
పఠియించి వచ్చితివ। పోపోర 

మనసు లింకెను। మమత వీడెను 

మధుర స్మృతులే। అంతరించెను 
మన్నించలేనురా। నిన్నింక 

నమ్మజాలను రా। పోపోర 1పోపోర॥ 


8. కలహాంతరిత 


నొయిక్‌: - 


ప్రౌఢ 


పతిని అవమానించి - అతడు దూరమైన తదుపరి పశ్చ్యాత్తాపముతో బాధపడు 
(స్త్రీ, “కలహాంతరిత''. 


చేష్టలు: - 


1. తొందరపడుటచే విచారపడుట 
2. మోహముచేత దుఃఖించుట 
3. తరచుగా మాట్లాడుట 
4. నిట్టూర్పు లిచ్చుట, 
తి, కలసోంతరిత 
రాగం:- కొంభోబి 


(సఖితో) తాళం: - మిశ్ర చాపు 


చ॥ 


అయ్యొ ఏమి సేతునే? సఖి 
ఆలకీంచడాయెనే! నా మొజు 
గోపాలుడు ఆలకించడాయినే? 
కాంతుని మది నొప్పించితి 
150 


చ॥ 2 


చ॥ 3 


కరుణ చూపీ రాడాయెనె 

అంతలోనె ఇంతింతగ 

రాపిడి జేయుట తగునటె సఖి, [అయ్యో॥ 
మందమతిని తూలనాడి 

మగనికి కడు దూరమైతి 

మరులుగొన్న మానవతిని 

(మొక్కి వేడినా రాడే॥ అయ్యో॥ 

ఎమి సేతు? ఏల మనుదు 

మదన తాప మోర్వజూల 

(ప్రాణనాధు విడిచి నేను 

(బితుకజాలనో చెలియా సభ్రి॥ ॥అయ్యో॥ 


సంయోగం 


(ఇంతలో కృష్ణుని మురళిగానం వినవచ్చింది నాయిక తన్మయురాల్రై) 


వేణుగాన విలోలిత కృష్టా। 
నీవే (శ్రుతివై నేనే లయనై 
ఆడీ పొడీ నీలో నేనై 

పరవశించి పరమార్ధము 


నొందెద కృష్ణా! కృష్ణా! | 


_ సమాప్తము ఒ 
శుభమస్తు 


151 


సుందరి 


నవరస విన్యాసం 


by 
సుందరి (నృత్య నాటిక) 
1. శ్చంగొరము 
వ్రలం:- పూదోట సమయం: - వెన్నల రేయి 
నర్తకి సుందరి తాను నేర్చిన నాట్య గీతికను వుననం చేసుకుంటూ - 
పాడుకుంటూ - నృత్యం (ప్రారంభించింది. 
గీతిక; - 


ప॥ మురళి గానం। (మోగింది 
గోకుల మంచా। గలగలమన్నది 


చ (1)! బృందావనమున। విరొసెను పువ్వులు 
కల కల నవ్వుల। కంథారవములు 
మధుర భావనలు! మంజుల రవములు 
నిండెను జగమున। కృష్ణ లీలలు ॥1మురళి॥ 


చ (2)॥ తరుణ వయసులో। తన్మయురాలై 
హృద్దయావేశము। ముప్పిరి గొనగా 
, రోధకృష్ణుని। కౌగిలించెను 
కాంతులె జగమున। (ప్రజ్వరిల్లను. 
నర్తకి సుందరి శృంగార రస స్థాయీభావమున తన్మయురాలై, బరువెక్కిన 
హృదయంతో అలా ఒక భంగిమలో- ఒక తిన్నెపై నిలిచింది. 
సుదూరంలో నున్న నాట్యాచార్య మదనుడు ఆమె పాట విని ఆనందించి, ఆ 
వెన్నెట్సు అలా వెతుక్కుంటూ పూదోటలోకి నడిచాడు, 


మదను డా భంగిమను చూసి “శిలా (ప్రతిమా! లేక సబీవాక్సతా!* అని 
విస్తుబోయి, దాని చుట్టూ తిరిగి అన్ని కోణాల నుండీ తిలకించి ముగ్దుడై కవిత 
నల్టుతున్నాడు, 


153 


మదనుడు; - 
పొట్టు; - 
ప॥ ఓహో! సుందరి 
జగదేక సుందరి 
అందము నీదే స్త్రీ) 
ఆనందము మాదే తరుణి ॥ఓహో॥ 


వయసున సాగసున 

నిండిన సౌరులు 

ఒడల హొయలు 

ముదమాయెను సఖి! [కిహో॥ 


(ఆమె కదలి నడిచింది) 
మదనుడు: ఓహో! మందగమన వయ్యారిభామ! 
సుందరి! - (చిరునగవున) హ!హ!హ! 
నుదనుడు: - సుహాసినీ! 
సుందరిః- (వ్యంగ్యంగా) ప్రియతమా! 
నుదనుడుః- సుమధురభాషిణీ। 
సుందరి:- ఉ ( క్రీగంట దృక్కుల (త్రిభంగిమలో నిలిచింది) 
మదనుడు; - ఓహో! త్రిభంగిమ (భంగిమ మార్చింది) సుందరి 
ఆ! అది సోల పద్మ హస్తవిన్యాసం 


“రతి'! స్లాయా భావం, 


154 


“శృంగార రస ప్రదానం? 


పాటః:-ప॥ | శృంగార రసామృత పానం 
రసిక హృదయ రంజిత విలాసం 
2. హావ భావ విన్యాస మనోహర 
నటనా లాస్య కలాపం ॥శ్చంగారం॥ 
ళ్‌ ప్రణయ విమోహసన్దాయీ భావం 
రాగరాగిణీ రంజన లలితం (శ్చంగారం॥ 
(మదనుని కవితకు సుందరి నాట్యమాడింది) 


2. హాస్యము 
సుందరి:- (మదనుని [ప్రవర్తనను శంకించి, అతనిని ఆడించదలచి) నోటితో 
జతిని పలుకుతూ, చేతులతో తాళం వేస్తూ నృత్యం చేస్తుంది. 
జతి:- తత్త త్తకతక ధగిన దిగినగిన! 
తా ధీ నోంతతక తధినతోం తకీట/ 
త్రెత్త తోం-తోం-3 
(ఆడి పకపక నవ్వింది) హ।హ।హ! 
మదనుడు; = 
సాకి;- హస్య రస రాగిణి 
హాస హసిత విలాసిని 
ఆనందమయ గామిని 
అతిమధుర మానస శోఖిని 
సుందరి:- హహహ! 


(ఖండ) హస్య రస రాగిణి 


155 


హాస హసిత విలాసిని 
ఆనందమయ గామిని 
అతిమధుర మానస శోభిని 
- హా[హ![!హ! 
(అభినయించి ఒక భంగిమలోనిలబడింది) 
నుదనుడు; - 
రాొగముయోా! 
అది - హంసాస్య హస్త 
విన్యాసం 
హాసము స్థాయీ భావం 
“హాస్య రసాన్వితం*). 


3. కరుణ 
సుందరి:- (మెల్లగా ఏడ్చు మొదలెట్టింది) 
మదనుడు:- అయ్యో! పాపం 

ఏ మూ ఆర్తి? ఎందుల కా కన్నీరు? 
పాట: - కమల నయనీ! 

కాంతుల రమణిీ॥ 

కాంచలేను నీ। కన్నీరు, ॥ 

భరించలేను యీ! దృశ్యం; 

చంద్రముఖీ! పూబోడి! 
సుందరి:- ఉం... (ఏడ్చి ఏడ్చి ఒక భంగిమలో నిలబడింది) 
మదనుడు;- ఆ] 

అది ఒక ముకుళహస్తవిన్యాసం 

శోకము స్టాయీభావం 

“కరుణ రసాన్వితం"', 

156 


4, రాద్రము 
ఆమెకు దగ్గరగా వచ్చాడు మదనుడు, సుందరి.కోపమున.. 
జతి:- తత్త తా దిగితక! దిత్త తోం తకిట॥ 
తధిన తోం దికిట! తా - తది గిణత॥ 
దిగిదిగిదిగిదిగి దిగి దిగి దిగి దిగి। 
త తోం తతోం దిత్తోం॥ 
సుందరి:-(రు[ద్ర రూపిణియ్రై వెనక్కు తిరిగింది) 
మదనుడు:- ఏమా కోపము? 
పరిహాసమా? 
లేక 
అలుకయూా? 
సుందరి:- అసభ్యత! (అంటూ ప్రక్కకు తిరిగి ఒక భంగిమలో నిలబడింది) 
మదనుడు: -( పాట) 
కోపము సఖి! నవయౌవని 
సరసుడ! మాన్యుడ 
చులకన ఏలనె। భామా 
గుణధామా। సఖి ॥కోపము॥ 
ఆ! అది శుకతుండ 
హస్త విన్యాసం 
కోపము స్థాయీోభావం 
రౌద్ర రసాన్వితం. 


157 


వముదనుడు; - 
సుందరి: - 


మదనుడు; - 


పొట్టు; - 


5. వీరము 
( ఆమె కళ్లల్లోకి చూశాడు) 
(ఛల్‌న అతని చెంపమీద చరిచింది) 
( నిర్హాంతపోయి) 
ఓహో! 
ఏమా గంభీరత! వీర శిఖామణి! 
నీ ధైర్య స్టైర్య సాహసముల కిదే జోహార్‌! (తల వంచాడు) 
కందెన కరములు! సుకువమూరి॥ 
నొప్పించితినా। నీ హృదయం॥ 


(అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని అనునయించాడు. ఆమె 
చటుక్కున తన చేతిని లాక్కుని, ఒక భంగిమలో నిలబడింది. 


మదనుడు; - 


సుందరి: - 
మదనుడు: - 
పొటు; - 


అది - (త్రిపతాక హస్త విన్యాసం 
ఉత్సాహ జనిత స్దాయి భావం 
“వీర రసాన్వితం*”, 
(గంభీరంగా నిలబడ్డాడు) 


6. భయము 
(ఉత్సాహం దిగజారి భయపడింది) 
ఏమే। చంచల! 
వలదు వలదు 
సుందరాంగు।లకు తగునా! 
గుండెల శక్తత। 
ముచ్చెమటలు ఏలనె సభి॥ 


బేలను గాకుము। నవ యౌవని॥ 1వలదు॥ 


( దగ్గరగా వచ్చాడు - ఆమె భయపడి వెనక్కు నడిచి ఒక భంగిమలో ఆగింది) 


158 


మదనుడు;- అది పతాక హస్త విన్యాసం 
భయం నాయీ భఖావంి 
6 బయానక రసొన్వితం””, 


7. కీభత్తుము 
సుందరి:- అయ్యో! 
(అంటూ జుట్టు పీక్కుంది) 
మదనుడు:- ఛీ! ఏమా విభ్రాంతి 
అది నీ ప్రకృతా! 
లేక్ష 
వికృతి ప్రహసనమా। 
సుందరి:- (ఎదురుగా వచ్చి అతనిని గోళ్లతో గిచ్చబోయింది. అతడు వెనక్కు. 
తగ్గాడు. ఆమె విలయతాండవం మొదలెట్టింది. ) 
జతి:- (చతు) 
తొ- తత్త తత్త దిత్త। తా- తత్త తత్త దిత్త॥ 
దగిన దిగిన గిన। తత్తతోం॥ 
త్తైత దిగితక త్తెత్త దిగితక॥త్తైత దిగితక తకతత్తాం 
దిగితత్‌ దిగితత్‌ దిగితత్‌ దిగితత్‌। 2 
తదిగిణత 3 
మదనుడు:- ఆ! ఉగ్రావేళం! 
సుందరి: - (రెచ్చిపోయి ఆడుతుంది) 
జుతి;- 
(మిశ్రం) తకిట తక ధిమి ధిమిత కీటతక। 
కీటత తకర్షుణు తోం ధితోం॥ 


159 


తద్దితోం తకతోం ధితోం 
తోం తకతోం 
(ఖండ) తక తకిట తోంతకిట। 
కిటు తకీట తకతోం॥ 
తకతోం తకతోం। 
తత్త కిట కిటతోం॥ 
(చతు) దిత్త తత్త తత్త దింద। 
తోం తత్త తత్తా కీటుతక 
మదనుడు: -( పొట) 
ఉగ్రరూపిణి ఆర్బటీ భట 
ద పూరిత హృదయ మండిత 
ధగ ధగ ద్దగ జ్వలిత కామిని 
ఆగుమంతట రూప యౌవన 
సుందరి:- (ఆగి ఒక భంగిమలో నిలబడింది) 
మదనుడు:- అది ఊర్ణనాభ హస్త 
విన్యాసం 
జుగుప్లు నాయీ ఖావం 
(“బీభత్స రసొన్వితంి, 


రం అద్భుతము 


సుందరి;-(అతని వంక తదేకంగా చూసింది- హాస, వికసిత, విస్మయ, 


సంభ్రవూశ్ళర్యాలతో నాట్యరాణిద్చై, వివిధ కర్ణ (ప్రకటనలతో- అద్భుత 
న్పత్త(ప్రదాయినియై తారస్థాయి నందుకుంది) 


160 


ఆనంద పుష్కరిణీ నృత్యం 


పల్లవి: - ధీం తొత్త | తా - తత్త రుణు 


10. 


తద్ది ల రుణు! తౌ తధిన గిన 

ధీం తాత్త ధీన। ధన గిన గిన యుణు 
తాధితోం తక। తోంగిణత తోం 

ధీం తత్‌ తద్దిన। రుణా రుణత రుణు 
తొ - తకరుం। తకిట తోం గిణత 
రుం, తక। ధ్రుం; 

తక దికు తకర్షుం। తకిట దికిట రుం 
తకిట దికిట తకత రుణుత।తధిన్నాంతక తధిగిణత త 
గిణ తాగిణత। తొ తధి గిణత 

తా - తాత్త రుణు! తోం తాత్త గిణ | 
తోం, 1 తధి గిణ తోం 

ధీం ధిన తక రుణు। తద్దితక రుణు 
తకతోం దికుతోం। తక దీకు తకతోం 
ధిత్తాతక। ధిత్తా; 

దిత్త తతా! దితా కేటతక 

తకతక తకతక తకతక తకతక। 

తకతక దిగుతక తకతతోం 

దిగితత్‌ దిగుతత్‌ దిగుతత్‌ దిగుతత్‌। 
తకరుణు తకతక తధిగిణతోం 
తకర్షుణు తకీట కిటుతక తధిగిణత 
తక తధిగిణత తధిగిణత 


1 


(సుందరి ఆడి ఆడి ఒక భంగిమలో ఆగింది) 


మదనుడు: - (విస్మయుడై) 


సుందరీ! నీవొక జగదేక సుందరివి కాదు 
విప్పారిన మృదుకమలం కాదు 

నాట్య మయూరివి కానే కాదు 

నాట్య కళాధిదేవతవు 

ఓహో! అద్భుతం - అత్యద్భుతం 


పాట:- అద్భుత మన్నది సాటిలేనిది 


ఆళ్ళర్యం! ఆనంద దాయకం ॥ 


అది నందంళ హస్త విన్యాసం 


విస్మయం నాయో భావం 


అద్భుత రసాన్వితం. 


(చుదనుడు ఆమెకు దగ్గరగా వచ్చాడు) జ 


సుందరి; - 


మదనుడు; - 


సుందరి; - 


వుదనుడు; - 


9, శాంతను 
(అవివేకిర్టు - ఆవేశపూరితయ్రై దగ్గరలో నున్న కర్ర తీసుకుని 
అతనిని బాద బోయింది) 
సుందరీ! (అరిచాడు) 
(అంజలి ఘటించి నమస్కరించాడు) 
(ఆగింది) 
ఏం? ఆగావేం? 
ఒక్క దెబ్బతో నా జీవితం అంతం కావాలి, నిన్ను - నీ సౌందర్య 


(ప్రతిమను చూసూ హాయిగా నొ ఆత్మ అనంత ఆనందమయ 
వాయువులో కలిసిపోతుంది. 


ధన్యుడను! ఉ! కానివ్వు! 
162 


సుందరి; - 


(చలితద్బై - ని(స్రాణయై అతని పాదా(క్రాంత అయింది) 


మదనుడు:- (లేపుతూ) 


సుందరీ:- 


పొటు: - 


కుమారీ! 

నీవు నా కవితా కుమారివి. నా కవితకు ఆవేశం నీవే నమ్మా 
నేను కాముకుణ్ణి కాదు. సౌందర్య పిపాసిని. (ప్రకృతిలోని 
సౌందర్య్వమయ (ప్రతి వస్తువు నాకు ఆరాధ్య దైవమే. 
నీరూప లావణ్య 

నాట్య విన్యాసాలు 

నను ముగ్దుడను జేసె 

సుందరీ - 

నిను జూచి నా హృదయ 

ముప్పొంగి మైమరచి 

ఆనంద డోలికల విహరించితిని 

(స్తీ! - మూర్తీ! 

సుందరి, జగదేక సుందరీ! 

నీ విప్పుడు - శాంతమూర్తివి 

శమము స్థాయీ భావం 

హస్తము హంసాస్యము 

శాంత రసాన్వితం 

'ఆనందోపర[బహ్మ' గద! 

అదె; - సత్యం - శివం - సుందరం 

ఓం - శాంతి - శాంతి - శాంతి 


సర్వే జనాః సుఖినో భవంతు”! 


163 


hye 
-: గోపికా కృష్ణ :- 


నవరస భరితం (నృత్య నాటిక) 


బృంద గానం:- (ఒక నర్తకి (ప్రవేశించి) 


నాంది;- పొటు; - 


గే 


0౮|| 


మధురం మధురం। అతి మభురం 

రమ్య మనోహర। కృష్ణలీలలు 

మధుర కవిత గా! నా మృత నటనం 

రాగ రంజిత! నవరస భరితం 

భావ రాగ తొళ। లయా నిత 

శోభిత హృదయా। నంద దాయక ౦ ॥ మధురం॥ 


1. శృంగారము; - 
(తటాకమున నీటితో నింపుకొని కుండను రొణ్లీన బెట్టి ఒయ్యారంగా 
నడీచిపోవు గోపికను జూచి కృష్ణుడు) , 
కృష్ణ:- ప॥హే! సఖి! పూ బోడి! 
హంస గమన! ఒయ్యారి! 
గోపిక;- ఆ! 
(వెనక్కు తిరిగి చూసి, (క్రీగంట నిలిచింది) 
కృష్ణ:- ఓహో!। చం(ద్రముఖీ! 
కంటిని నీ! కుంచిత దృష్టిని 
సంకోచించకె! భామా! 


సరసకు రావే। సొగసరి తరుణీ 


గోపిక;- (చిరునవ్వు చిందించింది) 


164 


గోపిక; - 


గోపిక ;- 


ఓహో। సుందరి వికసీత వదన! వనజాక్షీ! 

ప్రహసితవై నను। గనుమూ సఖి [ఓహో॥ 

హే సఖీ! పూబోడి 

గజగమన। ఒయ్యారి 

సుందర జఘనే। మభు నితంబిని 

హస విలాసిని! రస విభావరి 

(పీమౌర్తిని నా। దాహము తీర్భవె 

ప్రయా! (ప్రీయా! ప్రియవదనే! 

(ఆమెను అడ్డగించి దోసిలిబట్టి కూర్చున్నాడు. ఆమెనీళ్లు 


వంచబోవ త్రాగక ఆమె వంక చూడ; అతని కొంటె చేష్టకు 
చిరుకోపంతో) 


హీ! కృష్ణా! 


కొంటెతన మిక। చాలుర నను 

అల్లరి చేయుట! తగు నటర 

అల్లరి గాదది। ప్రేమ సరాగము 
ముద్దిడి పోవే! కమలాక్ష! 

ఛీ! పో! 

( అంటూ కృష్ణ్ణునిపై నీళ్లు చల్బును) 
పరిహసించతగు। భామిని నీవే 

నా హృదిలో దాగిన। గోపిక నీవే! 
(అంటూ ఆమె తే పట్టుకున్నాడు) 
వదులు వదులు గో।పాల 
(వజవనితలు నను। జూచి నవ్వెదరు 


165 


విడువర ఇది! తగదుర 
సాగసుగాడ ఇది; సమయము గాదుర ॥వదులు॥ 
(ఆమె (బతిమిలాడుతున్నా - అతని కప్వాంవులకు కుండ (క్రిందపడి (బద్దలైంది) 
కరుణ 
(అనునయించుచూ) 
కృష్ణ:- అయ్యో! పొపం। 
హృదయేశ్వరి! నీ 
కంట తడిీనే। కనజాలనె సఖి] 
విలపీించకు మరి। చింతన ఏలనె 
నిధి బలీయము; లేలెమ్మిక 
(అంటూ లేపుతూ కౌగిలించబోవ - ఆమె రుద్ర రూపిణియై) 
రౌ(ద్రము 
గోపిక:- చీ! పోరా! (స్త్రీలోలా 
తెలిసెరా నీ! (ప్రేమ నటనలు 
గోపాలుడ వని। చను విచ్చిన 
నలుగురిలో నను। రట్టు జేయుట 
తగు నటరా! చంచల లోల! 
వదలి పొమ్మిక। పో!పోరా! 


(ఆమె చేయి గట్టిగా పట్ట) 

కృష్ణ: - పట్టితి కరమును। పూబోడి 
పట్టువిడువ నే! నల్పుడనా సఖి! 
వీరుడ పర। మార్టుడ। 


166 


బీబత్సము 
గోపిక; - 


లలిత మధువద। నాంగీ 

కోరితి అధరా! మృత పానం 

లలనా! చెలియా! 

( అర్జించును - అంత గోపిక భయంతో) 


కృష్ణ! కృష్ణా 

ఏల నన్ను వేధింతువు! 
నిలువజాలరా కృష్ణ! 

కత్తి కోతలగాడు! నను గొన్న నా మగడు 
అత్తగాదది జగ। దత్త గయ్యాళి 
ఏమి సేతు నెట్టు మనుదు 
రగడలు తప్పవు కృష్ణా! 
తప్పవు నను బాధించిన; 
తిప్పలు పలు రెట్టు నగును 
ముద్దిడు మరి హరిణాశ్నీ 
(అని ముద్దిడబోవ) 


;- ఛీ! పో! (అని త్రోసి వేయును) 


పోవుచుంటీ! నా కేల? 
గతులు తప్పు। ననుభఎంచు 
(అని కొంత దూరం పోవ) 


కృష్ణా! కృ! కృష! 


(అంటూ జుట్టు పీర్కుంటూ కూలబడింది) 


167 


అద్భుతము 


గోపిక; - 


శాంతము 


గోవర్దన గిరిధర! గోవింద 
గోకుల పాలక। గోపాల 


కృష్ణా! కృష్ణా! కృష్ణా! (వలవల విలపిస్తుంది) 


(కృష్ణు డామెకు నీటితో నిండిన నొక పాత్రను సృష్టించి యిచ్చును. 
ఆమె సం(భమాళ్ళర్యాలతో) 

కృష్ణా! కృష్ణ! 

ఆ(శిత జన సంరక్షక కృష్ణా! 

అమర చరిత పరమానంద కృష్ణ! కృష్ణా! 


తన్మయురాలై గోపిక కృష్ణుని జేరి అతనిని పలుమారు ముద్దిడ - 
నతడు మురళి పట్టి అనంత అనురాగ రసభావనలు సుస్వరముల 
బలుక - వికసిత వదనయై గోపిక కృష్ణుని జూస్తూ ఉండిపోయింది, 


సత్వం = శివం = నుందరం 


168 


కణ్వుడు - శకుంతల (నృత్య నాటిక) 


(పతి గృహోన్ముఖురాలైన శకుంతల డోలాయనస్కర్చై 


wh 1. 


శరుంతల :- 


ముందు కడుగిడలేక చెలితో) 
పితృపొదు నెటుల విడుతు 
పిత్భసేవ నెటుల మరతు 
పీతృదేవు నమృత దృష్టి 
(ప్రాణ వృష్టి యౌను నాకు ॥పిత్చ॥ 
తపము చేత శుష్కమైన 
వృద్దమూర్తి విడిచి నేను 
సుఖము గోరి పతిని జేర 
బోవుచున్న దాన నిపుడే పీత్చ॥ 
రొగ రహిత వనము వీడీ 
భోగ మహిత భువన మేగి 
మరతు నేమొ నాదు తండ్రీన్‌ 
దూర మగునా (పకృతి శోభ ॥పిత్ఫ॥ 
(లేడి వద్దకు వచ్చింది) 
నిండు చూలు హరణం బిది 
నెటుల విడుతు, నెటుల చనుదు 
(కణ్వుడు (ప్రవేశిస్తూ!) - 
అతి త్వరలో విందువులే 


ప్రియ హరిణపు సుఖ (ప్రసవము 
ఓ ప్రాణదాతా! ఓ పూత చరితా! 


169 


వీడలేను జనకా! ఎడబాయలేను ॥ఓ ప్రాణదాతా! 
(ఒక లత వద్దకు వచ్చి) 
చేతులార పెంచినాను, 
చివురు వేయ పొంగినాను, 
ఈ చిరులత కేమౌనో, 
మరినేనెట్టు మనుదు తండ్రి 
కణ్వుడు: - 
తమ కీడగు తరుశాఖల 
పెనవేసుకు (బ్రతుకునులే 
అదియె సహజీవనము 
అదియె జీవిత ధ్యేయమ్ము. 
ఓ వినయ శీల! 
ఓ సుగుణధామ! 
చలిత లలిత శకుంతలా! 
చనిరా శకుంతలా ఓ వినయ॥ 
(పతి దుష్యంత మహారాజు గృహానికి 
పయనమై వెళ్తున్న శకుంతలను జూచి కణ్వుడు) 
శ్నో॥ అర్జో హీ కన్యా పరకీయ ఏవ 
తా మద్య సం(పేష్య పరిగ్రహీతుః 
జాతో మమాయం విశద! (ప్రకామం 
(పత్యర్శిత న్యాస ఇవాన్తరాత్మా, 
తా॥ కన్య పరుల సొత్తు - దానిని పుడు పరి(గ్రహీత కప్పుగించగా, తన యొద్ద 
దాచిన వస్తువును తిరిగి అప్పు గించినప్పుటీ శాంతి - నా అంతరాత్మకు చేకూరెను. 
(అని తృప్తిపడతాడు కణ్వుడు) 
-! సనూప్తము ; - 


170 


ఆదిశక్తి (నృత్య నాటిక) 
వ్యాఖ్యాత; - ఫ్రలం - నది ఒడ్డు 
సమయం; - ఖానూదయం 
విశ్వేశ్వరుడు కవి - చెట్టుక్రింద కూర్చున్నాడు. 
సూర్యుని ఉషఃకాంతులు భూమిన విరజిమ్ముతున్నాయి. 
అరుణారుణ (్రవంతులు వింత శోభ లల్టుతున్నాయి. 
పిల్ల తెమ్మెర చల్లని గాలుల పూపొదలు ఊగిసలాడుతున్నాయి. 
సౌందర్య పిపాసి విశ్వేశ్వరుని 
హృదయంలో అనంత భావనలు మెదిలి అదృశ్య మౌతున్నాయి. 
ఇంతలో అలలు అలలుగా (ప్రసరించే మధురగానం వినవచ్చింది. 
అది ఒక రూపమై, ఉషాకన్యయై 
నృత్యం(ప్రారంభించింది. 
విశ్వేశ్వరుని హృదయం 
ఆనంద డోలికల నుప్ప్ఫాంగి వాక్కున 
శబ్ణ్ల(ప్రసారం కాజ్‌చ్చింది. 
-; ఉషానృత్యం:- 
ప॥ అవతరించెను। ఉషా సుందరి 
సిరి మబ్బుల నట! లాస్య మాడుచు 
చ॥1. అరుణారుణ | నవ కాంతులు 
అవని నిండెను! ఉషఃకొంతులు॥|అవత॥ 
3 తమస్సును భగ్నం! జేసే దీప్తి 
జ్ఞానోదయ! ప్రసారిత వ్యాప్తి ॥అవత॥ 
3. వెలుగు నీడల। సంభమాలతో 
జగతి లేచెను। జీవన భృతికి అవత॥ 


171 


క్‌ి (ప్రబోధం: - 


ప॥ 


చ॥ 1, 


చ॥ 2. 


Wi 3. 


చ॥ 4, 


చ॥ 5. 


లేరా! లేరా! 

లేరా మానవ! వింత జీవి 
(బ్రతుకున కర్ణం। తెలుసుకోరా 
స్వార్థపు టొడిలో! నిద్రించే నీ 
అంధ జగత్తును! చూడర మూర్చా। 
ప్రబలి రాక్షస। హత్య (క్రీడల 

ధరణీ నింకెను। రక్త (స్రవంతులు 


వినరా మానవ। వింతజీవి 
అభాగ్యుల; ఆహా రవములు 


కనరా స్వార్ధపు; దుష్టజీవి 

ఆకలీ మంటల! మలమలమాడ్లే 

అనాధ జీవుల। వేదన (బతుకులు 

గుండెలు పగిలే! మృత్యురోదనలు 

అమ్మో! అయ్యో! బాబూ! ॥ వినరా॥ 
బుద్దుడు గాంధి! పుట్టిన దేశం 

అహింసమున। స్వాతం (త్యం 

సాధించిన మన! భారత సంస్కృతి 

కీదా పరమార్థం? 


స్వార్థపరుడు: - ( కన్నులు తెరచి) 


పరమార్ధం? 

పెరు ప్రతిష్టలు; పదవులు బిరుదులు 
అన్నీ డబ్బుకు! సాధ్యం 

డబ్బు, డబ్బు 

డబ్బుకు లోకం। దాసోహం 


171 


కని;:- మూర్షా! నీ 
బుద్దికి పట్టిన! జాడ్యం వదలదు 
అజ్ఞానానికి | నిష్కృతి లేదు 
అనుభఎంచు। దుష్ట లితం। 
స్వార్థపరుడు: - ఉ! దుష్ఫలితం 
ఎవరి కెరుక సీ సూళ్తులు 
నీతులు సో! పొమ్మిక। 
నీతులు పలికి। దీనుల నణచి 
దోపిడి జేసీ! మహానుభావులు 
జగమంతా వారే! మేధావులు 
ఘరానా! మనుషులు 
ఇది నా స్వార్టితం. 
కవి;- ఊఉ! స్వార్దితం! 
దుర్మార్గపు టంగడిలో 
ఆర్జించిన నీ ధనం 
అల్బ్పజీవుల కష్టఫలం 
(బతుకు భారం పగిలి రగిలే 
కష్టజీవుల ఆకలీ సుంటలు 
ఆహా రనములు కనరా మూర్గా। 
(లోన) అమ్మో! అయ్యో! ఆ....ఆ..... 
స్వార్ధపరుడు: - అ! వా(క్రలాపీ! ఎవరక్కడ? 
బానిసః- అయ్యో! (నచ్చాడు) 
కట్టు చేతులు 


మూత చేయం ఉతనీ నోటికి, 


వ్యాఖ్యాత: 
భారత సంస్కృతికి ప్రతిబింబమ్రైన 'కని' నోటికి నొక గుడ్డతో మూత బడింది. 
జగమంతా వేదన ధ్వనులు చెలరేగాయి. 
cash - crime - corruption 
ధనం - నేరం - దుర్నీతి 
జెండాలతో బయలు దేరాడు స్వార్ధపరుడు 
అనూనరులు:- 
ధనం - వర్దిల్లాలి 
నేరం - వర్చిల్దాలి 
దుర్నీతి - వర్లిల్లాలి. 
జై! సాద్దపరునికీ జై! 
జై! స్యార్టపరునికి జై! 
జై! స్వార్టపరునికి జై! 
Note:- భరతమాత కిరువైపుల సంస్కృతి జెండా ప్రక్కన 
ధనం - నేరం - దుర్నీతి జొండాలు ఎత్తబడ్డాయి. 
అయ్యో! బాబూ! అమ్మో!.. ఆర్తనాదాలు, ఆహా రవములు మిన్ను 
ముట్టూయి. 
ఆకాళనాణి:- ఆగండి! 
స్వోర్థపరుడు; - ఎవరది? 
అకాళశనాణి:- ఆదిశక్తి! అనంతళ్తో, 
(ప్రచండ శక్తీ! పరమ శక్తీ! 
(భరతమాత విగ్రహం నుండి ఒక వింతరూసం ఆవిర్భూతమై 


ముందు పరీకింది,. విలయ తాండనం చేస్తుంది. స్వారపరుని 
వెంబడించింది. స్తార్థపరుడు తప్పుకో చూస్తున్నాడు) 


175 . 


ఆదిశక్తి విలయ తాండవం; _ 


పొటు; - 


ప॥ 


ఆది శక్తి - అనంత EE 
(ప్రచండ శక్తి - (ప్రళయ శక్తి 
జగణ గగణ గగణ జగణ 
ధీంత తకిట తద్దిన గిన 
ధీంతక తక ధీంతక తక 

ధీం తతోం తోం తకతోం 
నిలు నిలు స్వార్టపరుడు 
అనర్జాల కారకుడ 

ధనం దోచి నేరం (ప్రబలి 
దుర్నితికి పాల్పడి 

రక్కసివై (ప్రజను వ్యథల 
పాలుజేయు దురాత్ముడ ॥ నిలునిలు॥ 
జగ జ్ఞగ ష్ట్రలిత జ్వలిత 

భుగ భుగ జ్ఞ్షలో జ్వల 
మంట గలిపి నిను భస్మం 
చేసెద నరాధము ॥ నిలు నిలు॥ 
తాం తత్త తోం తకిట 

తకీట దికిట తకత రుణుత 
దితా తోం తోంతకతోం 
తకతోం తక తధిగిణతోం 
మానభంగ మతం జాతి 
రాజకీయ ఎిషశక్తుల 

ప్రబలి నలిగి ముక్కలై 


176 


పోరాటపు ఘర్షణలో 
రక్త(సవంతుల నింకిన 
ధరణి ఘోష వినరా మూర్చా! ॥ నిలునిలు॥ 
స్వోర్థపరుడ! 
నరబశాచి! 
చావు చావు అంతిమ దళ 
అనుభవించు దుష్ప్రలితం, 
(అని శూలంతో పొడిచేస్తుంది., ) 
స్వోర్గపరుడు:- ఆ.... అమ్మో! చచ్చా(నొ.. అయ్యో! ఆ!.... 
వ్యాఖ్యాత:-  స్వార్ధపరుణ్ణి మట్టుబెట్టుంది. 
ఆదిశక్తీ: - 
(ధనం - నేరం - అవినీతి పారిపోయాయి. ఆదిశక్తి కవినోటేకి 
బిగించిన గుడ్డను, రెండు చేతులను బిగించిన (తాటిని విప్పి 
భరతమాత వెనుకకు అదృశ్యమైంది. ) 
కవి సందేళం: - 
చూనవులారా! 
ప॥ మనదేశం - మన సంస్కృతి 
విజ్ఞాన విభవ ఘన రచనలు 
మరువకండి చదవండి 
మంచిగ (బ్రతకండి, ॥ మన ॥ 
చ॥1 _ పుణ్య నదులు ప్రవహించి 
నందన వనములు వెలిసిన 
భరత భూమి పుణ్యభూమి 
జీవన ధాత్రి. ॥ మనదేశం॥ 


177 


చ॥2  సృష్టియందు (ప్రతి జీవికి 

దక్కుతుంది సమాన వాక్కు 

స్వార్ద రహిత జీవనమే 

(బతుకు బాట వెలుగుబాట, ॥చునదేళము॥ 
చ॥3 తరతరాల సంస్కృతిని 

వమ్ము చేయకండి, 

అనంతకోటి జీవుల 

నానందపరిచి బ్రతకండి. ॥1మునదేశము॥ 
చ॥4 మానవతను అభ్యసించి 

(ప్రేమ - త్యాగం - న్యాయం 

ధర్మం విడువక బ్రతికే 

వాడే మనిషీ ॥ మనదేళం॥ 
చ॥5 సహజీవన సమానత్వ 

సౌభ్రాతృత్వం 

మానవతకు మంచిబాట 

జీవితపు వెలుగు బాట మనదేశం॥ 

ఓమ్‌ అసతో మా సద్గమయ 

తమసో మా జ్యోతిర్షమయ 

మృత్యోర్మా అమృతం గమయ 

హరిః ఓం తత్సత్‌ ఓమ్‌ 


శాంతి! శాంతి! శాంతి! 


178 


నవరస నుంజరి 
రవను - మల్దాస్రగడ | శ్రీ/రంగారావు 


శివలీలల నుండి తొమ్మిది రసములకు - తొమ్మిది కథావస్తువులను తెల్పు 
శక భరిత కవితా వైభవము - అభినయానికి అద్భుత రచనా వైశిష్ట్యము, 


ప్రిర్టన:- 
శో 


(se) 


శృంగారము; లా 
శ్శ॥ 


రౌ(ద్రం; - 
శో 


(oa) 


శాంతము: 
శో 


(se 


రాగము:- గంభీర నాటు 
నమామ్యహం మహాదేవం 
గౌరీ వామార్హ ధారిణం 
లాస్య తాండవ నృత్యాదై $ః 
శోభితం నట శేఖరం॥ 
రాగము - భీం ఫాస్‌ 
శృంగార రస పూర్జాంతం 
శివా మాశ్తిష్య శంకరః 
(సష్టు కొమో౭_ భవత్‌ జీవాన్‌ 
లోక కళ్యాణ హేతునా, 
రాగము: - సింహేంద్ర - మధ్యమం 
దక్షయజ్ఞ సతీదేవీ 
సందూ యోగ వహ్నినా, 
రౌద్ర రుద్రస్తదా యాగం 
ధ్వంసయామాస తక్షణం 
రాగము; - శ్యామ 
దృశ్య గౌరీశం సంకృద్దం 
దక్షయజ్ఞ వినాశనే, 
నొంత్వయామాస తం డేవం 
(బ్రహ్మాద్యాః సత్త్వ భాషల్టాః, 


179 


వీరము :- రాగము: - కేదార గౌళ 
శో (త్రిపురాసుర సంహారే 
(కోధరూపో మహేశ్వరః, 
వీర ప్రతాప మాపన్నో 
సంజఘాన సురాన్‌ కిల. 


నీభత్సము;- రొగము;- హంసానందిని 


శో పరేత భూమౌ పతితాన్‌ సురేతరాన్‌ 
అస్ఫగ్వసా పూరిత ఖండీతాంగాన్‌ 
దృష్ట్యా విరూపాయిత (ప్రాణి సంచయాన్‌ 
ననర్త బీభత్స్యమయాకృతిళ్శివః, 
భయానకము: - రాగము; - హిందోళం 
శ్లో॥ భస్మాసురస్య వరదాన భయాన్మహేశః 
కేం వా మయాద్య కరణీయ కమస్తి భీతాన్‌ 
సంస్మృత్య లోక భయదం పరమాట్టనాశం 
దూరాతి దూర మగమత్‌ స్వకృతం విచిన్వన్‌. 
హాస్యము: - రాగము:- కాఫీ 
శ్లో పళ్యన్‌ హసంతీం పరమోహినీం శివః 
తదానుధావన్‌ పరిహాసభాజనః 
* ఆధా ఐధం తం సరిధానయంతం 
గౌరీ విలోక్యాత్మని సంజహాస॥ 
కరుణా; - రాగము: - దర్శారు కన్నడ 
శ్లో  కరుణైక లసావిస్థ్రాం 
రతీదేవీం విభర్తుకాం 
దృష్టా దయార్ద్ర నయనా 
కామముబ్లీవయత్‌ శివా॥ 


180 


అద్భుతము; - రాగము:- మధ్యమావతి 
శ శీరాబ్దీజ విషం తీళ్ల 
మగ్ని జ్వాలా సమాచళులం, 
పితంబ మీశ్వరం మేనే 
గిరిజా మహదద్భుతమ్‌॥ 


రిక్షావాలా 


రచన:- అనిసెట్టి సుబ్బారావు 
నృత్యం:- డి. వేణుగోపాల్‌ 
గాత్రం:- బి. గోపాలం 
6-2- 1955నుండి దక్షీణ భారతాన 
పలుచోట్ల (ప్రదర్శించి, విశష ఖ్యాతి గడించిన 
నృత్య రూపకం 
వ్యాఖ్యాత: - పాడిపంటల భాగ్య సీమలో, రత్నగర్భ భారతదేశంలో, గంగ 
ప్రవహించి పునీతం చేసిన యీ దేశంలో అంతా ఆనందిస్తున్నవారు కారు. 
ఎంతోమంది నిరాశా జీవులు, ఇంకెందరో నిర్బాగ్య మానవులు, 
ఎందరెందరో లెక్కకందరు. ఆ నైరాళ్య జీవిత నిర్బాగ్య మానవుల జీవిత 
(ప్రతిబింబం రిక్షావాలా! 
తన శరీరాన్ని యంత్రంగా మార్చి, తన ఎముకల్ని మరలుగా చేసి, 
నిశ్వాసల పొగలు వదులుతూ - చెమట కాలువలై కారిపోతుంటే, అధికారుల 
అదలింపులకు బెదురుతూ- 
తోటి మానవుల చీత్కారాలకు తలొగ్గి, జీవిత శకటాన్ని లాగేందుకు యీ 
శకటాన్ని లాగుతూ, విశ్రాంతి ఎరుగని అస్థిపంజరం. దరిద్ర జీవుల (ప్రతిబింబం. 
66 రిక్షావాభా?”, 


181 





రిక్షావాలా?! 


నొంది; - సమయం:- ఉదయ సంధ్య 
పొటు:- ఓహో! రిక్షావాలా! 


లీ, ,... .రితొావాలోొ! 
చర చర చర పోవేలా! 
ఉదయవేళ జూగేలా! 


182 


గుక్కెడు టీ నీళ్లు 

వేడివేడిగా (తాగవోయ్‌! 

గుండెలోకి దమ్ము 

ఘాటు ఘాటుగా లాగవోయ్‌! 
నర్తకుడు ప్రవేశం: - 

నడూ నడూ నడూ నడూ 

నడూ నడూ నడువవోయ్‌! 

అపోరమోయి దూరం 

సువిశాల మోయి నగరం 

ఏ దూర భారమైన 

ఏ చౌక బేరమైన 

నీ మదిలో బెదురేల 

అడుగడుగున అలుపేలా 

నడూ నడూ అవలీలా 

ఓ రిక్షావాలా! 

ఇంటి బాధ నీడగ 

నీ వెంట నంటి వచ్చినా 

గుండెలోన శూలాలై 

కోరికలే గుచ్చినా 

పిలిచే యీ నరులందరి 

బాడుగలే మోస్తావా? 

బలిసిన యీ నగరానికి 

ఊడగమే చేస్తావా? 

(బ్రతుకున నీకున్న మార్పు 

ప్రతి యేటా భార్య కాన్సు 


183 


రేపే సుఖమన్న (భ్రాంతి 
ఒకటే నీ మదికి శాంతి 
రేపు రేపు రేపంటూ! 
తీపి తీపి కలగంటూా! 
సమయం; - (మధ్యాహ్నం) 
ఎండలెగసి పైన కండ 
నిప్పులు గుప్పించి నా! 
విసిరే వడగాలి 
బుజాలెక్కీ స్వారి చేసినా! 
దుమ్ము తెరలు కమ్మనా! 
కడుదూరం! 
బనుభారం! 
రొమ్ములలో కుమ్మినా 
ఊపిరి తీస్తున్నావే.... 
చాకిరి చేస్తున్నావే..., 
(రిశాను ఒక చెట్టు [క్రింద నిలిపి. తాను గత జీవితాన్ని నెమరు 
వేసుకుంటున్నాడు రిక్షావాలా. కవి నిర్వచనమునకు పాత్ర 
నటించాలి) 
ఏ వూరు నీది? 
ఏ పేరు నీది? 
ఎందుకొచ్చావోయ్‌? 
ఎవరోయి నీవు? 
లెక్కలే నీ సిరులు 
మీ వారు దొరలే! 
ఊరిలో పెద్దలే 


184 


ఎన్నో తరాల. 

గడపలో గౌరవం 

కడుపులో కరువు 

గతిలేక వెతికావు 

బస్తీకి తెరువు, 

ఇరుగు పొరుగెరుగని 

ఒక్క అర్దరాత్రి 

కాళ్లీడ్రుకుంటూ 

ఆలి- పిల్లల కడుపులే 

మాద్సు కుంటూ 

ఈనాటి దుస్టితికి 

మది నేడ్చుకుంటూ 

అనాటి జ్ఞాపకాలే 

పూడ్చుకుంటూ 

చేరినావా మహానగరం 

ఘోరమౌ యీ శోక సాగరం, 
వ్యాఖ్యాత; - అరె! రిక్షా! పద బస్‌స్థాండుకు; 

(రికావాడు వాడిని ఎక్కించుకుని బయలుదేరాడు) 

అంతులేని సాగరమే 

ఇంత మహానగరం 

ఏకాంత బాధ ఏలరా? 

ఇంత చింత ఏలరా? 

నడూ!నడూ! చూచినాడూ! 

వేచి నడూ నడూ నడూ 

అదె టాక్సీ! అతి జరూర్‌ 


185 


బలె హుషార్‌! 

అడుగడుగున అదె తయార్‌ 

ఆగి ఆగి సాగవోయ్‌! ఆగి ఆగి సాగవోయ్‌! 

అదె జట్కా! 

సకిలిస్తూ, చర్నకోల విదలిస్తూ 

లాగిలాగి సాగవోయ్‌! 

(బతుకుబండి లాగవోయ్‌ 

బరువు బండి లాగవోయ్‌ 

లాఠీలతో హెచ్చరించు 

సాయుధ రక్షకుల చూడు 

రోడ్డు మధ్య పడిపోయే 

అనాధ భిక్షకుల చూడు 

లాగవోయ్‌! లాగవోయ్‌! లాగవోయ్‌! 

బరువు బండి లాగవోయ్‌! 

(బతుకు బండి లాగవోయ్‌! 

(రిక్షావాడు ఒక బ్రిడ్జి మీదకు లాగలేక లాగలేక ఎక్కిదిగబోతూ 
(ప్రక్క కాలువలో పడబోయి తమాయించుకున్నాడు) 
అతను: - (పాటకుడు) ఏయ్‌! ఆపరా రిక్షా! 
హు! నీ ముఖానికి డబ్బులు కూడానా? 
కాస్తయితే కాలువలో పడేవాణ్ణి, 

ఛీ! పో! రిక్షా లాగటం చేతకాని వెధవకు 

ఒక రిక్షా! చాలు! చాలు! అంటూ వెళ్లిపోయాడు, 
(రిక్షావాడి దుస్థితిని వర్ణిస్తూ!) 

జనులకు కడు హేళనగా 

జంతువు లకె హీనంగా 

నీ బ్రతుకే హేయంగా 


186 


పాటు; - 


నడూ! నడూ! దీనంగా 

ఎందుకు ఏకాంత బాధ 

నిత్యం కన్నీటి గాథ 

లోకానికి లొంగిపోయి 

శోకంతో వంగిపోయి 

బాటలపై వొకుతున్న 

పామరులను చూడవోయ్‌! 

కాలి బాటపై లోకపు 

లీల చూసి మౌనపు చిరు 

నవ్వు లొలుకు శవం చూడు 

ఇది నగరం కాదోయీ 

ఇది దుస్సహ నరకమోయీ! 

ఒరే! రిక్షా! పద క్త్రుషనుకు. 

(మరొకనుని ఎక్కించుకుని బయలుదేరాడు రిక్షావాడు, 
నరులు నిన్ను గదిమి గదిమి తరిమి నా 

నగరం నిను తరిమి తరిమి తన్ని నా 

ఆళలుడిగి నీ నెత్తురు నీళ్లు కారిపోతున్నా 
అడుగున కొక ఏడాదిగ ఆయువుడిగి పోతున్నా 
తరిమి తరిమి కొట్టే 


తిరిగి సురిగి పోయే 
ఒగుడాకులొా.... 
వీధి వీధి వాడ వాడ 
ఊరంతా, పగలంతా 


రోజుతూ వగర్భుతూ 


187 


(బతుకు బండీ నీడుతూ 

ఊపిరి బిగబట్టి నడూ 

ఆయువు నెగదట్టి నడూ 

నడూ, నడూ, నడవ వోయ్‌! 

( అతనిని స్టేషను వద్ద విడిచాడు) 
మాట: - ఇదిగో! అర్హరూపాయి! 

(ఆ అర్హరూపాయి తీసుకొని చీకట్టు కమ్మి, వర్ష సూచనలు 

కన్సించగా తిరుగు ముఖం పట్టాడు.) 
పాట: - వె(రి మెదడు ఈ నగరం 

నిద్రించెను వేగిరం 

కలలు గనే నగరాన్ని 

కబళించెను కాళరాత్రి 

పెనుభూతపు నోరులాగ 

బావురుమను వీధిలో 

మరలి ఇంటి దారిబట్ట 

తరలే ఓ రిక్షావాలా! 

చిట చిట చిట వానజల్టు 

చిలికి రాళ్లు విసరినా 

ఇళ్ళవరుస కిటికీల్‌ 

చప్పుట్టు చరిచి పిలిచినా 

పట పట పట పళ్ళుకిరికి 

మెరుపులు కోపించినా 

ఫెళ ఫెళ ఫెళ కారుమబ్బు 

లురిమినా శపించినా 

ఈ నగరం (ప్రళయకాల 

సాగరమై వూగినా 


188 


పెనుభూతపు నోరులాగ 
బావురుమను వీధిలో 
బిక్కుబిక్కుమంటూ 

నీ వొక్క.డివే 

తడిసి తడిసీ ముద్దగా 

చల్లబడిన తనువంతా 

బల్హలగతి ఏమోనని 

తల్లడిలగ మనసంతా 
ఆయాసం - నీరసం 
ఆవరించి - ఆగుతూ 
లాగుతూ - తూలుతూ 
వాలుతూ - కూలిపోతివేలా 
(తూలిపడిపోగా) అయ్యో! అన్నా! 
ఇది ఘోర, కఠోర, నగర మిది 
సతతం 

గతి, ఫ్రితి, (బ్రతుకు రీతి 
చితికిన ఓ! అనాధుడా 
లేవోయి! లేవోయి; 

లేవోయి! 

భయపడినవాడా! 

గతి చెడీనవాడా! 

కణం క్షణం చావునే 
చనిచూచువాడా। 

పట్టవోయి యిక యింటి జాడ 
దాటవోయి యిక వాడ వాడ్డ 


189 


(బతికినా, చచ్చినా 
లేదులే నిలువ 
నీమోత బండియే 
నీపాలి శిలువ 
ఈ (ప్రపంచం నిన్ను 
వంచించినా ఎంత 
ద్వేషించినా ఎంత 
హింసించినా - నీవు 
క్రీం పడకోయి - తల 
వంచ బోకోయీ 
ఈ ముష్టి లోకమే 
ఈ దుష్ట్రలోకమే - మారులే? 
- మొరులే! 
ఈనాటి కష్టమే 
నీ మహారిష్టమే - తీరులే! 
తీరులే! 

ఆశాజ్యోతీ:- (బ్రతుకు |ప్రొాంగణాన నింక 
పచ్చతోరణాలోయీ 
నిఖిలావనిలోన నిండు 
నిత్యం కళ్యాణమే 
భోగాలు - భాగ్యాలు 
పెలసిల్టునులే అన్నా! 
చల్లగ యీ జగనుంతో 
వర్రిల్డును లే అన్నా! 
ఓ అన్నా! ఓ అన్నా! 
ఓ అన్నా! 


190 


18): 


అభయ హస్తము 


తిశ్రం: - తాళం:- ఆది 
రాగం: - (ప్రవేశ దరువు; - 


(తతోం తోం తకిట! తోం తధిగిణతోం)) 
జతి:-1 తాతాతాతకీట। 
ధీం ధీం థీం గిణత॥ 
తాగిణత తోం గిణత। 
తక తోం ధితోం గిణత॥ 
తకిట దికిట తకత రుణుత। 
దిగుద తోం తోం గిణత॥ 
తకిటత త గిణాత। 
త గిణత త గిణత॥ 
ప॥' సృష్టికి ప్రతి సృష్టి చేయు 
శక్తీ మహాశక్తి 
భావానికి రూపకల్ప 
మధిక శక్తి దివ్యశక్తి 
జతి;- 2 తధిత్త తోం తకీట। 
తకతోం తక తోం ధితోం॥ 
అను - ప॥నున దేశం మన సంస్కృతి 
విజ్ఞానాత్మక బోధలు 
జగతికి సౌభాగ్యం 
జీవికి పరమానందం స్ప్య్టుకి॥ 
జతి:-మి॥ చావు! తకీట తకధిమి ధిసుత కిటుతకి। 
కీటత తకరుణు తోం గిణతోం॥ 


191 


చన భావగర్భుత బోధనాత్మక। 
సందేశాత్మక సంఖ క౨తలు॥ 
మధురస్యరములఅ పలుకు నొాటమి 
నాట్యలీతులు తెలిసి ఆడిన 
బటి; - 4 
తతత ధీమితక ధిమిత కీటతక 
కిడత తకరుుణు తోం గిణతోం 
మధుర స్వరముల పలుకు పొటుకు 
నాట్యరీతులు తెలిసి ఆడీన 
రసికులను తంజింప జోయును 
మెచ్చు (ప్రజ ఘన కీర్తి దక్కును. [సృష్టికి 
et; - ఏ 
తక తక థిమితక కీటతక 
తద్దితోం గిణతోం। 
తతోంకిట తోం గిణతోం 
తోం గిణతోం తోం గిణతోం॥ 
చ॥  చూనవత్వం నంచి మనిషిలొ 
ఖనబదొవాస్రు ద్య్య్బూశస్తులు 
(ప్రబలి రాతస హత్య (క్రీడల 
ధరణీ నీంకెను రక్టధారలు ॥స్న్య్మకి॥ 
wir- 0 
బిగీతక తోం ధితోం తోం గిణతోం 
క టగ్‌ 


తక శటతక తకతత్ర"ం గిణతోం 


ws 

శే mE oP LY) 

ఉకతులత. ౦ గిణాత్ల తక తతో 0 o గిగుతోం॥! 
wll WNL కొల్తుణ్యువుఎల 30 


కళ్ళలో ఎవరాతు ముందిళ 


[Se 


దుష్టశక్తుల నణచి వేగమె 
ఎత్తేవలె మాననత పండా 
జతి;- 7 
ఖండ:- తా తకిట తోం తకిట 
తత్తకీట దిద్దికిట॥ 
చ॥[4 ఎగరాలి ఎగరాలి 
మానవత జండా 
శాంతి సొభాగ్యములె 
నిండాలి భునిలోన ॥స్నష్టెకీ॥ 
జతి;- 8 
(మి - చాపు) 
తధిన తోంతక తోం గిణతోం 
తౌన ధిమితక ధిమిత కీటతక 
తక దిగితక తకతోం ధితోం తోం గిణతోం 
తోం గిణతోం తోం గిణతోం॥ 
చ॥ మనిషీ జీవిత కాలనుందున 
సాటి జీవికి నొకని కైనను 
సాయ మొసగుట పరమథర్మము 
ఇట్టు దలచిన లోకమంతట 
సుఖశాంతులె జీవితంబగు 
సొకి:- ఇట్టు దలచిన లోకనుంతట 
సుఖశాంతులె జీవితంబగు 
తిశ0:- బై! శాంతి మాననలి 
అండి ఎరౌసిదత 


“సర్వే జనాః సుఖినో భనంతు'' 


193 


లం Fare చన 


వత స న 
len! శ్వ wr 


వల 
reed 
iy ea 


ఓ వ్‌ లి 


జ 
= 
ఇ 


ఇ త్‌ 
TE 


వు 





చకా 
bd 


~ 


రచన : నార్హ చిరంజీవి 


రాగం : కళ్యాణి 


నటి- నూధత్రధారులు ఈళ్చరుని ప్రా్టిన్తూ :- 
ఓం! నమశ్శివాయ 
శ్లో నాగర్జా వివ సంపృక్షే 
వొగ్ట (ప్రతిపత్తయే 
194 


జతి-]1 


జగతః పీతరౌ వందే 
పార్వతీ పరమేశ్వరౌ॥ 


(చతు) తద్ది తధిగిణ తోం - 2 


తధిగిణతోం 

తా తకిట తక | రుణుత ధిమిత ధిమి 
తోం, తక | తదిగిణతోం ॥ 

తక దిగితక తకతత్‌ ధిత్త | 

తకిట దికిటు తకత రుణుత ॥ 
తకతోం ధిత్తోం తధిషీణ తోం; 
తధిగిణత - 3 


జయ జయ ఈశా। నమో! నమో! 
జయ జగదీశా | నమో | నమో! 
జయ జయ ఈశా! నమో! నమో! 
a త్తెదితై త్తైదితై తై ॥ 


జతి -2 


తధితోంతక తాయుణుత ధిమి 
తా ధీం గిణత | గిణత తాగిణత 


సకల చరాచర । జగతీ పాలన - 2 
సర్గ్వపాపహర । ఆర్త జనావన - 2 
కైెలాసొచల [వాసా ఈశా - 2 
కరుణా భరణా। సుందర చరణ - 2 
[జయ జయ॥ 


195 


వరమేల్టురిని ప్రార్థిన్దూ: - 
నటీ = సూ(త్రధారులు ; - 
జతి -3 


రుం ర్లుంత కిణ । తోంధితోం 
రుంత రీంత కీణ । తక రుం తక 
తక రుం; | తకిట దికిట తక 
తక రుం తధి। గిణత గిణత తా 
గిణత తా గిణత - 2 
రాగం : కమాచ్‌ 


తాళం; ఆది 


జయ జయ మాతా! నమో। నమో 
(ప్రాలేయాచల | తనయ దయామయి 
జయ జయ మాతా। నమో నమో।, 
త్రైదిలై -తైధి లైల 


జతి -4 


చ 


తాధితో 1 తోం కిటు తోం 

తది మిత కిటతక | తర్షుణు తకీట తక 

ఆపన్నులకే | అన్నపూర్ల్గవై 

అసురులకే । ప్రచండ దుగ్గవై 

తకతక తకతక తకతక తకతక 

తకతోం తక తోం తకతోం ధితోం 

అసురులకే | ప్రచండ దుగ్గవై 

పరాశక్తీవై | వర (ప్రదాయినై 

బ్రహ్మాండము పా । లించెడు తల్లీ - 2 

జయ జయ మాతా | నమో నమో - 2 

| త్తే దితై త్తే దితై త్త 
196 


(4 46 


జత-౨ 
తా ధిమి। తా రుణుత ధిమి 
తా తకిట తక | తోం ధితోం 
తక తరికిట తక । దిగి తక తకతోం 
తళాంగు తధిగిణతోం - 3 
ఈశ్వరుడు :- రాగం :- కేదారగౌళ 
సురలను (బోవగ [త్రిపురా 
సురులను హరించి దివ్యసుందరి గంగన్‌ 
శిరమున దాలిచి వచ్చిన 
పరమేశ్వరుడను సమస్త భక్త వరదుడన్‌. 
జతి- 6 
(మి-చాపు) 
దొడద్డా దీందాం। దొదొదొదీం దాం 
తద్దిగి తక | తాహతకిట తక 
తకదికి తక | తళాంగు తధిగిణ 
తోం తై। య్యత్త తాం 
చతు 7 
ధీకు ణాంగుతక తకుందరి కిట తక 
చిత్త భాంగుతక తళాంగు తోం॥ 
తరికు ణాంగుతక తాహత కిటతక 
దిత్త భాంగుతక తళాంగు తోం॥ 
ధీకు ణాంగుతోం తరికు ణాంగుతోం 
తళాంగుతోం- తళాంగు తోం 


197 


తభాంగు 


పాటు; - రాగం ; శంకరాభరణం 


తాళం : ఆది 


వేం చేసే | విశ్వనాధు 
డు; కైలాసగిరికి 
వేంచేసే ; విశ్శనాధు 
డు; 
తద్ది తధిగిణతోం - 3 
చ॥ 
1. (త్రినేత్రములతో । త్రిళూలంబుతో 
(త్రిభునవనముల్‌ ను । తించి మించగను 


॥ వేంచేసే ॥ 
2 దుష్ట శిక్షణకు | శిర రక్షణకు 
దైత్య పురమ్ముల । దక్రము చేసి 
॥ వేంచేసె ॥ 
య. శాంతి సుఖమ్ములు | సర్వుల కొసగి 
సర్వలోకర । క్షాదక్షుండై 
॥ వేంచేసే ॥ 
(సతిని గానక ఈశ్వరుడు) 
పాట ; రాగం ;- కాంభోబి 
స॥ తాళం ;- మిశ్ర-చాపు 
ఎందేగియున్నదో ఈ శైల తనయ 
దర్శింపరాదేమి తడవైన దేల 


చ॥ 


198 


1. _ నీరాజనము లీయ నెలత రాలేదు 
సాంధ్య తాండవ మందు సన్నిధి లేదు 

wi దాగుడుమూతలకు తరుణమ్ము కాదు 
సరస పరిహాసముల సమయమూ కాదు 

3. _ కన్ను మెరుగైన యా కారణంబేమో 
నన్ను గికురించు కథనంబు లవి యేమో 


4, నా లీల లూహించి యీ లీల చేసెనో 


బిట్టు కోపమ్ముతో పుట్టిల్లు చేరెనో 
5. ఆడుదానికీ చెడ్డ అనుమానమున్న 
నటీ: - 
(ప్రళోయమ్ము తప్పుదిక పరమేశ్వూనా 
(తెరమార్శగా) 
పార్వతి : రాగం : ఆ. భైరవి 
ప తాళం : మి(శ్ర- చాపు 


మనసు నిలుప జాలనే - ఓలలన 
మనసు నిలుపజూల- మదిరాక్షీ! ఈవేళ 
మదనుడు చిగురాకు తూపుల 
మరి మరి ఎద గాఢ నేసె 

చ॥ 

1. కలికి చిలుకలు కూసెనే పలుమారు 
కోయిలలు సందడి చేసెనే,, 
వలపు మిక్కుట మాయినే 
వరు డెంతకు రాడాయెనే 
తెలియరా దది మోహ వారిని 
మునిగి పోవలసి నట్టూయెనేె 

2. చిలిపి మన్మథుడు వేసెనే 


199 


చందురు డెంతో వేడి వన్నె గాసెనే 
కత్తికోతగ చల్లగావిపై బడెనే అల్ల 


కొదము తుమ్మెద రొదలు వింటే 
గుండె రుల్‌యుల్‌ రుల్మనెనే 
[వునసు॥ 
సంవాదం ; - రాగం ; శ్యామ 
తాళం : ఆది 
ఈశ్వరుడు: 
తాళలేను యీ విరహ మోర్వనే 


తలుపు తీయనె భామా। దర్శన మీయవె భామ! 
పార్వతి ;- 

జడలో ముడివేసుక వచ్చితివ 

సఖియ పేరు ఏమోయి నీ సయ్యాట చాలోయ్‌, 
ఈశ్వరుడు; - 

తాపహరమ్మని జలదేవతనే 

తలపై దాళ్చితి గౌరి; ఇక తగువు చేయకే నారీ! 
పార్వతి ;- 

చెక్కిలి నొక్కులు గుట్టు తెలిసెను 

టక్కరి మాటలు చాలోయ్‌। ఆ టక్కులాడితో పోపోవోయ్‌। 
ఈశ్వరుడు; - 

కయ్య మాడి నన్నల్లరి చేయకు 

కనికరించవే భామ। నను కొదనకే గుణధామ। 
పార్వతి ;- 

జగడాల మారి సవతిని తెచ్చి 

ఆగడమెందుకు పోరా? నీ ఆటలు చాలును లేరా! 


200 


పార్వతి :- 

అర్హభాగమును ఇచ్చినాడనే 

ఆదరించవే కొమ్మా! నిన్నెడబాయను సుమ్మా! 
పార్వతి ;- 

మాయమాటలను నమ్మలేను పో 

మరచిపోర సుకుమార! నా మనసు విరిగి పోపోర। 
ఈశ్వరుడు; - 

పురుష శక్తితో ప్రకృతి ఏకమై 

ముక్తి పొందవలె భామా। 

అనురక్తి చూపవే భామా;। 
సార్వతి :- 

పరమ శివుండవు భక్తావనుడవు 

పాలింపర నను స్వామి 

నీ పదములు కొలుతును స్వామి 


సమాప్తము! 


201 





MY creations will not be a were imitation of 
the past nor Burdened with narrow 
conventions. I take the help of the modern 
to awake others understand the ancient. 


A cultural Revival can not be achieved 
simply by offering the public the 50 called 
finished products of Art especially those 
dealing with subjects of past periods. There 
must be a real mingling of spirit between 
the Artiste and Masses. 


Uday shankar 


he thoughts, presentation and spirit of uday shankar inspired 
ind to start our the Indian Ballet centre at Madras in 1955. 


202 


Why the 
Indian Ballet 
centre? 





Gods creation 15 cosmos. 


The Earth we live in 1s a part of casmos. Man 
who is mortal dominates the Earth and he is 
surrounded and moulded by nature. 


Rhythem and Harmoney are natures gifts to 
man. Dance enalved from naturs Rhythem and 
Music from Natures Harmony. 


Man expresses himself and understands others 
through the Leanguage. 


Language links Man to Dance and Music. So 
Dance,Music and Literature are interrelated. 


Ballet is a synthesis of Dance, Music literature, 
presented in a dramatic form. Thus, of al] art 
forms Ballet appeals Most to man. It is this 
thought that enthused me to delve deep in to 
the realm of Ballet and estbalish. 


The Indian Ballet centre at Madras in 1955. 


- D. Venugopal 


203 


శ 
ఈ నాట్యశాస్తు దర్పణమును చదివి, 
హల్షించి తమ అమూల్యాఖిప్రాయములను 
అందజేసిన మహనీయులు... 
చిత్ర జగత్తులో ఆణీముత్యాలు, అపురూప కళాఖండాలను 
సృష్టించి విశేషఖ్యాతి గాంచిన దర్శక శిఖామణి శ్రీ విశ్వనాథ్‌ 
గార్కి, 
చిత్ర నిర్మాతగా, National Film Development Corpo- 
ratlon అధినేతగా ప్రశంసలనందుకొని, “ప్రపంచ తెలుగు 
సమాఖ్య” (పెసిడెంటుగా విశేష సేవల నందిస్తున్న మహావ్యక్తి 
శ్రీ 0.౪.5. రాజు గార్కి, 
పండిత గ్రేస్టులు. శాస్తు విజ్ఞాన ప్రవక్తలు, సుమధుర భాషి 
శ్రీ దేవళ్ళ చిన్నికృష్ణయ్య గార్కి, 
సహజకవితా విలాస. సాయీతత్తసందర్శన శ్రీ చిల్లర 
ఖావనారాయణరావు గార్కి, 
నాట్య, సంగీత, సాహిత్య కళలయందు సముచిత జ్ఞానాన్ని 
సముపార్టించి, సవిమర్శకుడుగా పేరొందిన 
శ్రీ V.A.K, రంగారావు గార్కి. 
హాస్యనట చక్రవర్తి, దర్శక నిర్మాత, ఆప్తమిత్రుడు 
శ్రీ బి. పద్మనాభం గార్కి. 
“కళకు జీవం జన జీవనం అను నినాదాన్ని బోధించే 
ఆదర్శగురువు శ్రీ కాకరాల గార్కి, 


204 


10, 


బహుముఖ ప్రజ్ఞా విశేష సాహితీ వాచస్పతి 
శ్రీ మొవ్వ వృషాద్రిపతి గార్కి. 
నచ్చి, మెచ్చి ఒక్క పలుకున కొనియాడిన మేజరు 
Ch. రాజేశ్వరరావు గార్కి, 
అందరికి సోదరుడు - నాకు ఆత్మీయుడు - సర్వుల శ్రేయస్సును 
కోరే శ్రీ వింజమూరి ప్రభాకర్‌ గార్కి. 
ఆస్తమిత్రుడు, ఆదర్శ కళామూర్తి, విజ్ఞానఖని, పద్మభూషణ్‌, 
కళావాచస్పతి శ్రీ 4. జగ్గయ్య గార్కి, 
సాహిత్య. ఆధ్యాత్మిక. ధార్మిక విజ్ఞాన శోభితుడు, స్నేహశీలుడు. 
ఆదర్శమూర్తి. ఆత్మబంధువు శ్రీ గూడసాటి శ్రీనివాసరావు గార్కి, 
ఆత్మకు ఆత్మ అనుబంధం మా స్నేహం మా జీవితపథం - 
శివపథం - నా ప్రాణమిత్రుడు శ్రీ P,౪.B. మహాదేవ్‌ గార్కి 
నా హృదయ పూర్వకాభివందనములు. 
నా హస్తముద్రలకు (ప్రతిరూపం మా గురువులు 
శ్రీ దాసరి వీరయ్య గారి 
రేఖా సృష్టి 


వారికి నా హృదయాంజలులు, 


ఇందులో ఆరు హస్తముద్రలు “ఈశ్వరీ ఆర్టు* రాజా రచించినవి, 


వారికి శుభాశీస్సులు. 
- డి. వేణుగోపాల్‌ 


205 


కృతజ్ఞతలు 
ఈ నా గ్రంథము - నాట్యుశాన్తు దర్భుణను - వెలువడుటకు 
తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆర్థిక సహాయము ప్రధాన కారణము. 
ఆ సహాయమే లేకున్న ఈ గ్రంథమునకు ఇనాలోక భాగ్యము కలిగి 
యుండెడిది కాదు, అటువంటి ఆర్థిక సహాయమందించిన తిరుమల 
తిరుపతి దేవస్థానము వారి కార్యనిర్వహణాధికారి డా. పి. కృష్ణయ్య 
.A.5,, గారికి, తదితర కార్యవర్గమునకు ప్రత్యేక కృతజ్ఞతలు. 


ఈ గ్రంథమును సాధ్యమయినంత చక్కని రీతిలో లేజర్‌ టైప్‌ 
సెట్టింగ్‌ చేసి ఇచ్చిన క్రియేటివ్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ వారికి కృతజ్ఞతలు. 

ఈ గ్రంథముఖచిత్రమును సర్వాంగసుందరంగా. హృదయం 
గమంగా తీర్చిదిద్దిన సుప్రసిద్ద చిత్రకారులు శ్రీ అంకయ్య గారికి ప్రత్యేక 
ధన్యవాదములు, 

అనతికాలంలో సర్వాంగసుందరంగా ముద్రించి ఇచ్చిన "హిందీ 
ప్రచార (పైన్‌ యాజమాన్యమునకు. వారి సిబ్బందికి కృతజ్ఞతలు, 

ఈ [గ్రంథము వెలువడుటకు ఆదరాభిమానములతో విజేష 
సహకారమందించిన విబుధజనవిధేయుడు, ప్రవాస భాషకు యాసను దిద్ది, 
లాస్యాన్ని అద్దుతున్న అసమాన భావాశిల్పీ, ప్రియ నిత్రులు 
డా. తూమాటి సంజీవరావు గారికి హృదయాంజలులు. 

ఈ గ్రంథగుణదోషముల విషయిమున పాఠకోత్తములే న్యాయ 
నిర్ణేతలు. వారి అభిప్రాయములను శిరసా వహించగలనని మనవి, 


చెన్నై - 24, నాట్య కళా తపస్వి 
31-5-2002. డీ. వేణుగోపాల్‌ 


206 


తెలుగు సంస్కృతికి నీరాజనాలర్చించి, 
అభినయ కళకు వన్న తెచ్చి 
విదుషేమణులు 





కే 207 


